ISSN 2581-3978 


జూలై 2022 సంపుటి 8, సంచిక 4 రూ. 20 


వను 


కప కన ఒక. 


శా 


5 కకక క్ష్‌ 


'తెలంగాఖ 


మాసపత్రిక 


సంపుటి: 8 సంచిక: 4 జూలై 2022 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
అరవింద్‌ కుమార్‌, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కె.ఎస్‌.శాస్త్రి 


అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 


ముఖచిత్రం 
అమ్మా బైలెల్లి నాదో.. 
రెండవ కవర్‌ 
కైత్లాపూర్‌ ఫ్టైఓివర్‌ ప్రారంభం 


a= 


మూడవ కవర్‌ 


తాలెల్మ శ్రీ రేణుకా ఎల్లమ్మ 
ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం 
నాల్గవ కవర్‌ 
నిమి శంకుస్థాపన 
విడి ప్రతి: రూ.20 
సంవత్సర చందా: రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్జ్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 
ముద్రణ 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. 


రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 


తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 


http//magazine.telangana.gov.in 
e-magazine:http//ipr.tg.nic.in 
email: telanganamasapatrika@gmail.com 
ISSN 2581-3978 


సింపానీయం 
బోనాల వేడుకలు షురూ! 


కాలచక్రం వడి వడిగా తిరుగుతోంది, ఈ భ్రమణంలో బుతువులు మారుతుంటాయి. 
వసంతం వెళ్లి వర్ష బుతువు వచ్చేసింది. బుతు సంధి వేళలో వచ్చే వాతావరణ మార్పులకు 
సమాయత్తమయ్యే విధంగానే సమాజం సర్దుబాటు చేసుకుంటున్నది అనాదిగా. ఆషాఢం 
వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు అనేకం అలుముకుంటాయి. వీటన్నింటిని ఎదుర్శొనే 
ఉద్దేశంతోనే ఆయా ఊరు, వాడల్లో వుండే గ్రామదేవతలను ప్రసన్నం చేసుకుంటే, ఆ తల్లి 
కరుణించి కటాక్షిస్తుందనే నమ్మకంతో దాదాపు దేశమంతా కూడా స్థానిక 
ఆచారాలకనుగుణంగా వేడుకలు చేస్తుంటారు. 

మన తెలంగాణ ప్రాంతంలో ఈ వేడుక బోనాల పండుగగా ప్రసిద్ధి చెందిందన్న 
విషయం మనందరికి విదితమే. మన రాష్టం సిద్ధించిన తరువాత ఈ వేడుకను రాష్ట్ర 
పండుగగా జరుపుకుంటున్నాము. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవ స్థాయిలో 
కాకుండా ఇళ్లల్లో వేడుకగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సారి మళ్ళీ యధావిధిగా 
ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు 
గాను ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను కేవలం ప్రభుత్వ 
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాలకే కాకుండా సుమారుగా 8 వేల ప్రయివేట్‌ 
దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందజేయనుండడం విశేషం. అలాగే వివిధ 
ఆలయాల వద్ద (ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి సాంసృతిక శాఖ కార్యక్రమాలు 
నిర్వహించడంతో పాటు ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరించి అమ్మవారి ఊరేగింపు కోసం 
అంబారీలను ఏర్పాటు చేయనుండటం రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం 
ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నది. 

పల్లె - పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అటు గ్రామాలను, ఇటు పట్టణాలను 
కూడా ఆదర్శంగా తీర్చిదిద్దే సమగ్ర విధానంగా అమలు చేస్తున్నది. పల్లెల్లో పచ్చదనం - 
పరిశుభ్రత వెల్లివిరిసేలా, మౌలిక వసతులన్నీ కల్పించేలా ప్రణాళికా బద్ధంగా గ్రామాలను 
అభివృద్ధి చేస్తున్నది. దీంతో తెలంగాణ [గ్రామీణ ముఖ చిత్రమే మారిపోయింది. ఇక 
పట్టణాలలో స్థానిక జనసమ్మర్దంతో పాటు,నిత్యం వచ్చీ పోయే స్థానికేతరులు కూడా అనేకం 
వుంటారు. వీరందరికీ తగు విధంగా మౌలిక వసతులను మెరుగుపరిచి, ప్రణాళికా బద్ధంగా 
పరిశుభ్రత, పచ్చదనంతో ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా జీవించే వాతావరణాన్ని పట్టణాలలో 
కల్పించాలనే సంకల్పంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత 
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. 

బోనాల వేడుకల నిర్వహణ అనేది శుచి శుభ్రతలను పాదుకొల్పేందుకే. పండుగ 
ముంగిటనే పల్లె - పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించుకోవడం పండగ ఉత్సాహాన్ని 
ద్విగుణీకృతం చేసినట్లయ్యింది. ఇదివరకే నాలుగు విడతల పల్లె - పట్టణ ప్రగతి 
కార్యక్రమాన్ని నిర్వహించుకోగా, ఆషాఢం ముంగిటనే ఐదో విడత పల్లె - పట్టణ ప్రగతిని 
పూర్తి చేసుకోవడం, పరిసరాల పరిశుభ్రతకు, మౌలిక వసతుల కల్పనకు మరింతగా 


దోహదం చేసింది. 
న. జ్‌ Fal 

కాల కవే హః 

ణి | 


* బూలై 2022 * తెలంగాణ * 3 


ప్రకృతి శక్తి ఆరాధన 30 
బోనాల పండుగ 


ఇష్టా అధ్యక్షుడిగా 
తెలంగాణ బిడ్డ 


పోటీ పరీకలకు 


* జూలై 2022 * తెలంగాణ * 4 


ఐటీ రంగ ప్రగతి ప్రస్తానం థి 


| | ఇషయ సూచిక — 
జగతికి ఆదర్శంగా పల్లె, పట్టణ ప్రగతి 6 
దేశానికే ఆదర్శంగా తెలంగాణ 10 
ప్రజలకు చేరువలో న్యాయవ్యవస్థ 22 
దావోస్‌లో పెట్టుబడుల వెల్లువ 26 
ఇప్పుడు భారత్‌ అగ్రదేశాల చెంతన 29 
ఈవీ కేంద్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్‌ 32 
ప్రగతి పథంలో పారిశ్రామిక రంగం 36 
సైబర్‌ నేరాల కట్టడికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సి ౩7 
ఈ విజేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి :సీఎం 40 
పూర్ణకు సాహో అన్న సప్త శిఖరాలు 41 
_. గ్రామాలలో క్రీడా మైదానాలు 45 
గిరిజనానికి అందుబాటులో ప్రభుత్వ వైద్యం 46 
తెలంగాణ అభ్యుదయ కవి గులాం యాసీన్‌ 50 
వార్తల్లోని ప్రముఖులు 52 
సైన్స్‌ రహస్యాలు 56 
పుస్తకదర్శిని 58 


రాష్ట్ర సమాచార, 


పౌరసంబంధాల శాఖ ప్రచురిస్తున్న 
“తెలంగాణ' మాసపత్రికను 


పోస్టల్‌ ద్వారా తమ చిరునామాకు 
|| ; పొందగోరువారు 
bi వార్షిక చందా ర5ఆ.220 
రెండు కార్పొరేషన్లకు ఛైర్మన్‌ల నియామకం చెల్లించి పొందవచ్చు. 
తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రభుత్వ కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను నియమించింది. 
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
సమాచార, పౌర సంబంధాలశాఖ పరిధిలోని సినిమా, టెలివిజన్‌, నాటక రంగ 'తెలంగాణ' మాసపత్రిక తెలుగు, 
అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ)కు ఛైర్మన్‌గా అనిల్‌ కూర్మాచలంను నియమించగా, ఊరు భాషలలో వెలువడుతున్నందున 
విద్యుత్‌శాఖ పరిధిలోని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల కార్పొరేషన్‌ పాఠకులు తమకు ఏ భాషా పత్రిక 
(డో ఛైర్మన్‌గా ఏరువ సతీష్‌రెడ్డి నియమితులయ్యారు. వీరు ఈ పదవుల్లో మూడు (తెలుగు/ఉర్లూ) కావాలో స్పష్టంగా 
సంవత్సరాలు కొనసాగుతారని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇలియజవేయాలి భందాదాలులు 
రెడో ఛైర్మన్‌గా నియమితులైన సతీష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా కమిటీ తమ చిరునామాను స్పష్టంగా 
కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమితులైన అనిల్‌ కూర్మాచలం i మ. 
టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం యూకే శాఖకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. న క లక్‌. 
సహా తెలియచేయవలెను. 
డె.డి. రూపంలో ఈ క్రింది 
చిరునామాకు పంపించవలెను. 


Q 


చందా పంపించవలసిన మా చిరునామా: 


అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, కమిషనర్‌ కార్యాలయం, 
సమాచార, పార సంబంధాల శాఖ, సమాచార భవన్‌, 
ఎ.సి.గార్ట్స్‌, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ 500028 
వివరాలకు 040-23399048, 23398104 
ఎక్స్‌టెన్షన్‌ 148 నంబరులో సంప్రదించవచ్చు. 


- చీఫ్‌ ఎడిటర్‌ 


* జూలై 2022 * తెలంగాణ * 5 


భారత దేశంలో, తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా, సామాజికంగా, ఆర్టికంగా, అభివృద్ధి పరంగా, రాజకీయ పరంగా భిన్నమైనది. 

ప్రజల జీవన విధానం మరింత విభిన్నమైంది. ఒకవైపు బాగా వెనుకబాటుతో గ్రామీణ ప్రాంతాలు. అడుగంటుతున్న కుల వృత్తులు. 
ఒకప్పుడు స్వయం సమృద్ధిగా ఉన్న గ్రామాలు సమస్యల లోగిళ్ళుగా మారిన వైనాలు. మరోవైపు ఉద్యోగాలు, ఉపాధి, విద్యా, శిక్షణల కోసం 
పట్టణాలకు ప్రజల వలసలు. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలు. కేవలం అభివృద్ది, సంక్షేమాలతోనే ఈ ప్రాంతాల, పరిస్థితుల మధ్య 
సమన్వయం సాధించలేం. అంతకుమించిన ఆలోచన, అవసరాలను గుర్తించి, పథకాలను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం 
ఉంది. ఇప్పటివరకు పాలించిన పాలకులకు ఏనాడూ తట్టని విధంగా, ప్రస్తుత అవసరాలు, భవిష్యత్‌ అంచనాలతో అద్దుత 

పథకాలను రూపొందించి సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. 


- మార్గం లక్ష్మీనారాయణ 


2011 జనాభా లెక్కల ప్రకారం, 69శాతం ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు. 
తెలంగాణ జనాభాలో 61. 12శాతం ప్రజలు గ్రామాల్లో, 88. 88శాతం ప్రజలు 
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం 
పట్టణ జనాభా 46. రిశాతం కాగా, పల్లెల జనాభా 53. 2శాతం. పట్టణ జనాభా, 
పల్లెల జనాభా దాదాపు చెరిసగంగా, సమంగా ఉన్నాయి. ఈ దశలో చెరి సమానమైన 
పథకాలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేర్లతో రెండు పథకాలను సీఎం కేసీఆర్‌ 
రూపొందించి అమలు చేస్తున్నారు. గత పాలకులు గాలికి వదిలేసిన (గ్రామాలను, 
అసలు ఏ మాత్రం పట్టించుకోని పట్టణాలను సీఎం కేసీఆర్‌ఈ రెండు పథకాల 
ద్వారా వాటి రూపురేఖలను సమగ్రంగా మార్చేశారు. ఇవ్వాళ (గ్రామాలు పూర్వ 
వైభవాన్ని నగరాలు, పట్టణాలు ఆధునిక వైభోగాన్ని సంతరించుకుంటున్నాయంటే 
అది నూటికి నూరు శాతం కేసీఆర్‌ కృషే. 


* జూలై 2022 * తెలంగాణ * 6 


పల్లె ప్రగతి పథకాన్ని ప్రభుత్వం గ్రామాలను ఆదర్శంగా 


గా 


తీర్చిదిద్దే సమగ్ర గ్రామీణ విధానంగా అమలు చేస్తున్నది. 
పల్లెల్లో పచ్చదనం - పరిశుభ్రత వెల్లివిరిసేలా, మౌలిక 
వసతులన్నీ కల్పించేలా ప్రణాళికా బద్ధంగా గ్రామాలను 
అభివృద్ధి చేస్తున్నది. దీంతో తెలంగాణ గ్రామీణ ముఖచిత్రమే 
మారిపోయింది. 

మొదటి దశలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు 
జీవన భద్రత కల్పించడానికి చర్యలు తీసుకున్నది. నీటి 
పారుదల ప్రాజెక్టులు నిర్మించడం, మిషన్‌ కాకతీయ ద్వారా 
చెరువులు బాగుచేయడం, చేతి వృత్తులు- కుల వృత్తులకు 
చేయూతనివ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం 


చేసింది. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ లాంటి 
రైతు సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్ల లాంటి ప్రజా సంక్షేమ పథకాల 
ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు భవిష్యత్‌ పై ఆశావహ దృక్పథాన్ని 
కల్పించింది. మిషన్‌ భగీరథ, రహదారుల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల 
నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రభుత్వం గ్రామీణ 
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేసింది. 

తెలంగాణలో గ్రామ పంచాయతీల సంఖ్యను 12 వేల 769కు 
పెంచింది. 3,146 ఆదివాసీలు, గిరిజనుల గూడాలు, తండాలను (గామ 
పంచాయతీలుగా మార్చింది. ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా ఒక గ్రామ 
కార్యదర్శి ఉండే విధంగా నియమించింది. (గ్రామ పంచాయతీ సిబ్బంది 
వేతనాన్ని 8 వేల 500 రూపాయలకు పెంచింది. పీఆర్సీ కి అనుగుణంగా 
స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచింది. గ్రామాల అభివృద్ధిలో 
గామ పంచాయతీల పాత్రను ప్రభుత్వం క్రియాశీలం చేసింది. కొత్త 
పంచాయతీ రాజ్‌ చట్టం తెచ్చింది. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచుతూ, 
గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరియాలని, ప్రతీ పల్లె పరిశుభ్రంగా ఉండాలని 
నిర్దెశించింది. గ్రామాల అభివృద్ధికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు 
రూపొందించుకునే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. నిధుల 
వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు విధుల పట్ల నిర్లక్ష్యంగా 
వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలకు చట్టంలో కఠిన 
నిబంధనలు పెట్టి, పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచింది. 
ప్రభుత్వం సమగ్ర గ్రామీణాభివృద్ధి విధానం అమలు కోసం పల్లెల ప్రగతికి 
ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేసింది. పల్లె ప్రగతి కింద దేశంలోనే 
తొలిసారిగా 12 వేల 751 గ్రామాలలో స్టాండింగ్‌ కమిటీలలో ప్రజలను 
భాగస్వాములను చేసింది. వర్స్మ్‌ కమిటీ, శానిటేషన్‌ కమిటీ, స్ట్రీట్‌ లైట్‌ 
కమిటీ, (గ్రీన్‌ కవర్‌ కమిటి ఇలా ఒక్కో గ్రామంలో 4 కమిటీలు 
ఏర్పాటయ్యాయి. ఈ కమిటీల్లో 8 లక్షల 20 వేల 727 మందిని 
సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరిలో 4 లక్షల 3 వేల 758 మంది 
మహిళలు సభ్యులుగా ఉన్నారు. 


4వ విడత పట్టణ ప్రగతిలో సాధించిన ప్రగతి వివరాలు: 


పారిశుధ్యం 

తొలగించిన మొత్తం చెత్త - 1,66,734 మెట్రిక్‌ టన్నులు 

తొలగించిన రోడ్డు పక్కన ఉన్నపొదలు - 15,740 కి.మీ. 

తొలగించిన శిధిలాల వ్యర్థాలు - 50,524 మెట్రిక్‌ టన్నులు 

డ్రైనేజీలో తొలగించిన పూడిక - 15,077 కి.మీ. 

మురుగు, వరదనీటి కాల్వలు / 

కల్వర్టుల వద్ద ఏర్పాటు చేసిన జాలీలు  - 1,513 

శుభ్రం చేసిన ప్రజా మరుగుదొడ్లు - 20,118 

శుభ్రం చేసిన ప్రభుత్వ పాఠశాలలు, 

అంగన్‌వాడీ, కేంద్రాలు - 6,662 

శుభ్రం చేసిన మత పరమైన 

ప్రదేశాలు, పార్కులు - 7,792 

పూడ్చిన లోతట్టు ప్రాంతాలు - 3,526 

శుభ్రం చేసిన OHSR, GLSR, ELSR, 

వాటి పరిసర ప్రాంతాలు - 3,606 

స్తే, ఫాగింగ్‌ చేసిన ప్రాంతాలు - 68,889 

సీజ్‌ చేసిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ - 2,077 కిలోలు 

మూసివేసిన 

ఎండిపోయిన, పనిచేయని బోర్లు - 1,040 

పునరుద్ధరించిన వర్షపు 

నీటి ఇంకుడుగుంతలు - 718 

కొత్తగా నిర్మించిన వర్షపు 

నీటి ఇంకుడుగుంతలు - 310 

తొలగించిన శిధిలావస్థలో ఉన్న ఇళ్లు - 992 

విధించిన జరిమానాలు - రూ.5,27,449 
పచ్చదనం 

కలుపు, సాస్టరింగ్‌, చెట్ల గార్డులు 

సరి చేసిన మొక్కలు - 4,66,505 

రోడ్డుకు ఇరువైపుల 

ఖాళీలలో నాటిన మొక్కలు - 1,62,628 

రోడ్డు మధ్యలో ఖాళీలలో నాటిన మొక్కలు - 24,655 

కొత్త ట్రీ పార్కుల కొరకు 

గుర్తించబడిన స్థలములు - 5,724 

కొత్త ట్రీ పార్కులో తవ్విన గుంతలు - 32,566 

ఇళ్లకు పంపిణీ చేసిన మొక్కలు - 8,73,541 

మంచిగా మొక్కలు పెంచిన 

దంపతులకు చేసిన సన్మానాలు - 772 


న Sep A Knobs టి ఖో i, lh 


శ్‌. 


ki 


i 
గత 4 విడతలు...నిధులు 

దేశంలో ఎక్కడాలేని విధంగా కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా 
రాష్ట నిధులను జమచేసి పంచాయతీలకు విడుదల చేస్తున్నది. (గ్రామ 
పంచాయతీలకు 85శాతం, మండల పరిషత్‌లకు 10శాతం, జిల్లా పరిషత్‌లకు 
5శాతం నిధులను ప్రభుత్వం అందజేస్తున్నది. 100, 200 జనాభా కలిగిన చిన్న 
గ్రామపంచాయతీలకు కూడా కనీసం రూ.5 లక్షల నిధులు అందుతున్నాయి. 
సెప్టెంబర్‌ 2019 నుండి ఇప్పటివరకు రూ.9,560. 32 కోట్లు స్థానిక సంస్థలకు 
విడుదలయ్యాయి. గత ఒక్క ఏడాదిలోనే 12 వందల కోట్ల విలువైన సిసి రోడ్లు 
గ్రామాల్లో వేశారు. 

కాగా, ఇప్పటివరకు 4 విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాలు జరిగాయి. 1వ 
విదత సెప్టెంబర్‌ 6, 2019 నుంచి అక్టోబర్‌ 5 వరకు నెల రోజుల పాటు 
నిర్వహించారు. 2వ విడత జనవరి 2, 2020 నుంచి జనవరి 12వ తేదీ వరకు 
నిర్వహించారు. 8వ విడత జూన్‌ 1, 2020 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు ప్రత్యేక 
పారిశుధ్య [డైవ్‌ గా నిర్వహించారు. 4వ విడత జులై 2, 2021 నుంచి 10 జులై 
వరకు నిర్వహించారు. 5వ విడత పల్లె ప్రగతిని జూన్‌ 8 నుంచి 2022 నుంచి 
జూన్‌ 18వ తేదీ వరకు నిర్వహించారు. 


5వ విడత పల్లె ప్రగతిలో సాధించిన ప్రగతి వివరాలు 

9 80,545 ప్రభుత్వ, ప్రజోపయోగ కార్యాలయాల పరిశుభ్రం 

* 10,844 కిలో మీటర్ల మేర రోడ్లకిరువైపులా అవేన్యు ప్లాంటేషన్‌ కోసం అనువైన 
స్థలాల గుర్తింపు 

9 639,822 మంది ప్రజల (శ్రమదానం 

9 18.718 లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీటి నిల్వ ఉండకుండా మట్టితో 
పూడ్చినవి. 

* 28,150 ఇంకుడు గుంతలు, 4289 సామూహిక ఇంకుడు గుంతలు పూర్తి 

* 19,674 స్తంభాలకు లైన్‌ ఏర్పాటు 

* 1,410 వైకుంఠ ధామాలకు విద్యుత్‌ కనెక్షన్లు 

* 1,778 వైకుంఠ ధామాలలో నీటి సౌకర్యం 

* 1,010 వైకుంఠధామాలలో ఇతర సదుపాయాలు 


పట్టణ ప్రగతి 
నగరాలు, పట్టణాలు ఆర్థిక వృద్ధికి చోదక శక్తులు. నగరాలు, పట్టణాల్లో జరిగే 


అతా? 


* జూలై 2022 * తెలంగాణ * రి 


న pf | లు క Fp i 
a brs ( 


ఆర్థిక కార్యకలాపాలు ప్రజల ఉపాధి, ఉద్యోగిత, జీవన 
ప్రమాణాల పెంపునకు తోడ్చడతాయి. పట్టణాల్లో నివసిస్తున్న 
ప్రజలతో పాటు వివిధ అవసరాల కోసం నిత్యం పట్టణాలకు 
వచ్చి పోయే ఇతర ప్రాంతాల, గ్రామీణ ప్రజలకు అనువైన 
వసతులు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంతో 
పాటు నగర, పట్టణ పాలక సంస్థలది. ఇందుకనుగుణంగా 
ప్రణాళికా బద్ధంగా మౌలిక వసతులను మెరుగుపరిచి, పరిశు 
(భ్రత, పచ్చదనంతో ఆహ్హాదకరంగా, ఆరోగ్యంగా జీవించే 
వాతావరణాన్ని పట్టణాలలో కల్పించాలనే సంకల్పంతో 
2020 ఫిబ్రవరి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు 
చేస్తున్నది. 

దేశంలో ఎక్కువ నగర, పట్టణీకరణ జరిగిన మొదటి 
మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలోని జీ హెచ్‌ 
ఎం సి, 12 కార్పోరేషన్‌ లు, 129 మున్సిపాలిటీలు... 
కలిపి మొత్తం 142 నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 3,618 
వార్డులలో దాదాపు 1కోటి 50 లక్షల జనాభా నివసిస్తున్నది. 
ఈ జనాభా రాష్ట జనాభాలో దాదాపు సగం ఉంటుంది. 
ఇంత పెద్ద జనాభా ఉన్న నగరాలు, పట్టణాలు ఉమ్మడి 
పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. అభివృద్ధి అంతంత 
మాత్రంగానే ఉండిపోయింది. నిధుల లేమికి తోడు పాలకుల 
ముందు చూపు మందగించి, నగరాలు, పట్టణాలంటేనే 
మురికి, నరక కూపాలుగా మారిపోయాయి. 

ఒకవైపు గ్రామాల్లో వృత్తులు అడుగంటి, వ్యవసాయం 
దండుగలా మారి, ఉపాధి కరువైన నేపథ్యంలో (ప్రజలు పొట్ట 
చేత పట్టుకుని పట్టణాలకు, నగరాలకు వలసపోయే పరిస్థితి 
దాపురించింది. ఈ పరిస్థితుల్లో మార్పులు తేవాల్సిన 
అవసరం ఏర్పడింది. తెలంగాణ వచ్చే నాటి పరిస్థితులపై 
అంచనా, అవగాహన ఉన్న సీఎం కేసీఆర్‌, పల్లెల్లో ఉపాధి, 
జీవన స్థితిగతులను మెరుగు పరుస్తూనె, అందుకు 
అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారు. 
అలాగే ఒక సమగ్ర గ్రామీణ విధానంగా పల్లె ప్రగతిని 


Em” 


చేపట్టారు. అదే తీరులో పట్టణ, నగరాల తీరు తెన్నులను మార్చేందుకు పట్టణ 
ప్రగతి దోహదం చేస్తున్నది. పట్టణ ప్రగతితో తెలంగాణ నగరాలు, పట్టణాలు 
దేశంలోనే అత్యంత నివాసయోగ్య ప్రాంతాలుగా రుపొందుతున్నవి. 


గత మూడు విడతలు... నిధులు 

2020 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు మొదటి విడత, 2021 జూన్‌ 1 
నుంచి ర వరకు 2వ విడత, 2021 జూలై 1 నుంచి 10 వరకు 3వ విడత పట్టణ 
ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన మూడు విడతల 
పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం అయింది. నగర, పురపాలక సంస్థలను 
ఆర్థికంగా బలోపేతం చేయడానికి 2020 ఫిబ్రవరి నుంచి మార్చి, 2021 వరకు 
ప్రభుత్వం ప్రతి నెలా రూ. 148 కోట్లను విడుదల చేసింది. అలాగే 2021 ఏప్రిల్‌ 
నుంచి రూ.112 కోట్లను ఇచ్చింది. పట్టణ ప్రగతి ప్రారంభించినప్పటి నుండి 
పురపాలక సంస్థలకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ 3,318 కోట్లలో 
రూ.2,649 కోట్ల విలువైన పనులు పూర్తయినాయి. పురపాలక సంస్థల వార్షిక 
బడ్జెట్‌ లో 10శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌గా కేటాయిస్తున్నారు. దీంతో పట్టణాలు 
పచ్చదనాన్ని పరచుకుంటున్నాయి. 


4వ విడత పట్టణ ప్రగతి 

జూన్‌ 3వ తేదీ నుండి జూన్‌ 18వ తేదీ వరకు మొత్తం 16 రోజుల పాటు 
పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. పట్టణ ప్రగతి లో ప్రధానంగా పారిశుధ్యం, 
పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, ఐవీ అండ్‌ ఎన్‌ వీ మార్కెట్లు, 
రైతు బజార్లు, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి 
సారించింది. 

తెలంగాణలో ప్రస్తుతం 46. 8శాతంగా ఉన్న నగర, పట్టణ జనాభా 2025 
నాటికి 50శాతానికి చేరే అవకాశం ఉందనేది ఓ అంచనా. ఇవ్వాళ్టి జనాభా 
అవసరాలు తీరితే సరిపోదు. ఎంతో ముందు చూపుతో... తెలంగాణ ప్రభుత్వం 
వ్యవహరిస్తున్నది. భవిష్యత్తు తరాలను, వారి అవసరాలను అంచనా వేస్తూ, సదు- 
పాయాలు కల్పించాలి. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, అవసరాలు, పల్లెల 
నుండి పట్టణాలకు, పట్టణాల నుండి నగరాలకు ఉపాధి, ఉద్యోగాలు, చదువులు, 
శిక్షణ కోసం వస్తున్న వలసలను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు నగరాలను 
తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. వేగంగా విసృతంగా విస్తరిస్తున్న నగరాలను పట్టి 
పీడిస్తున్న అన్ని సమస్యలను పరిష్కరించాలి. ఇందుకనుగుణంగా పట్టణ ప్రగతిని 
ప్రభుత్వం తీర్చిదిద్ది అమలు చేస్తున్నది. 


గ్‌ వక 
al 2 అలం అముము కే 


కా స) 


నీటి సరఫరా 
నీటి సరఫరా పైపు లైన్‌ లో లీకేజీలను 
గుర్తించి , సరి చేసినవి 


ప్రస్తుతం ఉన్న పంపు సెట్లు, మోటార్లు 
మొదలైన వాటికి మరమ్మతులు చేసినవి 


BPL కింద రూ.1/- కి ఇవ్వబడిన 
నీటి నల్లా కనెక్షన్లు 


APL కింద రూ.100/- కి 
ఇవ్వబడిన నీటి నల్లా కనెక్షన్లు 


విద్యుత్‌ అంశాలు 


విద్యుత్‌, నీటి సరఫరా 
మీటర్ల కు మరమత్తులు 


మోటర్లకు కెపాసిటర్లు ఏర్పాటు 
సరి చేసిన వంగిన స్తంభాలు 
మార్చిన తుప్పు పట్టిన విద్యుత్‌ స్తంభాలు 


సరి చేసిన వేలాడుతున్న విద్యుత్‌ వైర్లు 


వైకుంఠ ధామాలు 
శుభ్రం చేసిన శ్మశాన వాటికలు - 
పనులు ప్రారంభమైన వైకుంఠ ధామాలు - 


కొనుగోలు చేసిన వైకుంఠ రథాలు - 


(ఐవీ అండ్‌ ఎన్‌ వీ మార్కెట్లు) 
శుభ్రంచేసిన మార్కెట్లు /రైతు బజార్లు - 284 


నిర్మాణంలో ఉన్న కొత్త %(ఎ ఉ చీఎవీం - 109 


క్రీడా ప్రాంగణాలు 


గుర్తించబడ్డ తెలంగాణ 


క్రీడా ప్రాంగణాలు 


ఏర్పాటు చేసిన తెలంగాణ 
క్రీడా ప్రాంగణాలు 


ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన 
ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన 
విజయాలెన్నో కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి. 75 
సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని 
విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిందని 
ముఖ్యమంత్రి 3. చంద్రశేఖర రావు అన్నారు. రాష్ట్ర 
అవతరణ దినోత్సవం సందర్భంగా పబ్లిక్‌ గార్డెన్స్‌లో 
ఏర్పాటు చేసిన సభలో పతాకావిష్కణ చేసి, ఆయన 
ప్రసంగించారు. 


దేశానికే ఆదర్శంగా 


౪౫ లెలంగాణ 


అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ 
నడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు 
సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి 
దిశా నిర్దేశనం చేసే కరదీపికగా మారింది. ప్రజలందరి 
దీవెన, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే ఇదంతా 
సాధ్యపడిందనేది నిస్సందేహమైన విషయం. 

కఠినమైన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ 
వనరులను పెంచుకున్నాం. 2014 నుంచి 2019 వరకు 
17.24 శాతం సగటు వార్షిక వృద్ధిరేటుతో తెలంగాణ 
దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ని అవరోధాలు 
ఎదురైనా, కరోనావంటి విపత్తులు తలెత్తుతున్నా తెలంగాణ 
రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోంది. 

కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతి త్వరగా 
తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 
అభినందించడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణా 
దక్షతకు దక్కిన గుర్తింపు. 

2013-14లో తెలంగాణ రాష్టం ఏర్పడిన నాడు రాష్ట 
జీ.ఎస్‌.డి.పి., 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు 


* జూలై 2022 * తలంగాణ * 10 


కాగా, 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు చేరింది. 
పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం 
జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది. 

తలసరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది. 
2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1లక్షా 24 వేల 104 రూపాయలు 
కాగా, 2021-22 నాటికి 2 లక్షల 78 వేల 888 రూపాయలకు పెరిగింది. 
జాతీయ సగటు ఆదాయమైన 1 లక్ష 49 వేల 848 రూపాయలకంటే ఇది 86 
శాతం అధికం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి 
ఆదాయం రోజురోజుకూ పెరుగుతుండటం శుభ పరిణామం. 


విద్యుత్‌లో చరిత్ర సృష్టించాం 

కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. 
ఈనాడు రాష్ట్రంలో అన్ని రంగాలకూ నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా, 24 
గంటలూ నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్టం మన 
తెలంగాణ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. రాష్టం ఏర్పడిన నాడు విద్యుత్‌ 
కోతలతో, పవర్‌ హాలిడేలతో ఉక్కిరివబిక్కిరన విషయం మనకు తెలుసు. 

రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు 
మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నడుమన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత 
విద్యుత్‌ సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్‌ విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గత 
ఎనిమిదేళ్ళలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల 
సాధించింది. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోని శుద ద్ద రాష్ట్రాలలో తెలంగాణ 
ప్రథమస్థానంలో నిలిచింది. 

2014లో తెలంగాణ తలసరి విద్యుత్‌ వినియోగం 1,110 యూనిట్లు కాగా, 
ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది. ఇక జాతీయ తలసరి వినియోగంతో 
పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 78 శాతం అధికంగా ఉంది. 


* జూలై 2022 * తెలంగాణ * 11 


మిషన్‌ భగీరథ 

తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉన్నపుడు 
పల్లెలు సాగునీటి కోసమే కాదు, తాగునీటి కోసం కూడా 
తల్లడిల్లాయి. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్‌ భూతం పట్టి 
పీడించేది. చిన్న వయస్సులో నడుం వంకరపోవడం, బొక్కలు 
విరగడం, కాళ్ళు వంకర తిరగడం లాంటి సమస్యలతో 
నల్లగొండ బిడ్డలు సతమతమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం 
ఏర్పడిన వెనువెంటనే తాగునీటి సమస్య పరిష్మారానికి 
యుద్ధప్రాతిపదికపై మిషన్‌ భగీరథ పథకాన్ని 
ప్రారంభించింది. నేడు రాష్ట్రంలోని 100 శాతం ఆవాసాలలో 
ఇంటింటికీ స్వచ్చమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా 
కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ 
వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తిచేసిన ఘనత 
మన ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ పథకాన్ని ఎందరో 
ప్రశంసించారు. నేషనల్‌ వాటర్‌ మిషన్‌ అవార్డు కూడా 
లభించింది. తెలంగాణ అమలుపరచిన మిషన్‌ భగీరథ 
పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు 
కేంద్రం సూచించింది. అనేక రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, 
అధికారులు మన రాష్టానికి వచ్చి ఈ పథకం అమలు 
తీరుతెన్నులను పరిశీలించి వెళ్ళడం మనందరికీ 
గర్వకారణం. 

ఇప్పుడు రాష్టంలో ఎక్కడా మంచినీరు దొరకని ప్రాంతం 
లేదు. నీటికోసం బిందెలతో మహిళలు బారులుతీరిన 
దృశ్యాలు లేవు. మంచినీటి యుద్దాలు లేవు. ప్రజల దాహార్తి 
తీర్చాలన్న ప్రభుత్వ అంకిత భావానికి ఇది ప్రబల నిదర్శనం. 


వ్యవసాయం నేడు పండుగ 

సమైక్య రాష్టంలో ఆనాటి పాలకుల అనాలోచిత, వివక్షాపూరిత విధానాల 
కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది. సాగునీరు 
లేదు. బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు. పెట్టుబడి లేదు. 

అప్పులతో, కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన 
దుస్థితి. ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాలలో విసృతంగా పర్యటించిన నాకు 
ఆనాడు రైతాంగం దుస్థితిని చూసి మనసు వికలమైంది. కృష్ణా, గోదావరి నదులు 
మన ప్రాంతంగుండా ప్రవహిస్తున్నా సాగునీటికి నోచని రైతుల దుస్థితి చూసి 
చలించిపోయాను. అందుకే, స్వరాష్ట్ర సాధన అనంతరం వ్యవసాయరంగం పైనా, 
రైతుల సంక్షేమంపైన ప్రత్యేక దృష్టిని సారించాను. రైతు సంక్షేమం కోసం అనేక 
సంస్కరణలు, పథకాలూ అమలులోకి తేవటంతో నేడు మన రాష్ట్రం “సజల 
సుజల సస్యశ్యామల తెలంగాణ” గా మారింది. 

రైతన్నల రుణభారం తగ్గించడానికి రైతురుణ మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, 
మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల 
పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవటం, ప్రతీ 
ఐదువేల ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్‌ గా విభజించి వ్యవసాయ 
విస్తరణాధికారులను నియమించటం, రైతువేదికల నిర్మాణం, పంటకల్లాల నిర్మాణం, 
రైతుబంధు సమితిల ఏర్పాటు, పంటకాలంలో పెట్టుబడి సాయం కోసం రైతుబంధు, 
విధివశాత్తూ అసువులు బాసిన రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు రైతుబీమా, 


ప్రాజెక్టులు నిర్మించి సమృద్ధిగా సాగునీరు అందించడం, నీటి తీరువా బకాయిల 
రద్దు చేయటం, ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా సాగునీటి సరఫరా చేయటం ద్వారా 
నేడు వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించగలిగాం. 75 ఏళ్ళ 
స్వతంత్ర భారతదేశ చరిత్రలో 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పంట 
పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో మరే రాష్ట్రంలోనూ 
రైతన్నలకు ఇంతటి సౌకర్యాలు లేనేలేవంటే అతిశయోక్తి కాదు. నేడు ఇతర 
రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. 

తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయరంగానికి శతాబ్దాలుగా ఆధరువుగా ఉన్న 
గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురై, పూడిపోయి, 


* జూలై 2022 * తెలంగాణ * 12 


గట్లు తెగిపోయి, శిథిలావస్థకు చేరుకున్నాయి. తెలంగాణ 
రాష్ట్ర అవతరణ అనంతరం మిషన్‌ కాకతీయ పేరుతో 
పెద్దఎత్తున ఈ చెరువులను పునరుద్ధరించుకున్నాం. 15 
లక్షలకుపైగా ఎకరాల సాగుభూమిని స్థిరీకరించుకున్నాం. 
చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. ఈ 
చెరువులన్నింటికీ సాగునీటి ప్రాజెక్టుల కాలువలతో 
అనుసంధానం చేసిన ఫలితంగా నేడు నిండు వేసవిలో 
కూడా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ 
జలమట్టం పెరిగింది. చెరువులు అభివృద్ధి చెందటంతో 
చేపల పెంపకం జోరందుకుని, మత్స్యకారులు పెద్ద ఎత్తున 
లబ్ది పొందుతున్నారు. 

కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌, భీమా, ఎల్లంపల్లి, 
మిడ్‌మానేరు, దేవాదుల తదితర పెండింగ్‌ ప్రాజెక్టుల 
నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకున్నం. పాలమూరు- 
రంగారెడ్డి, సీత్రారామ, డిండి, చనాకా-కొరాట తదితర 
ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక 
అపూర్వఘట్టం. కేవలం మూడేళ్ళలో ఈ ప్రాజెక్టును 
పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచాం. చైనా వంటి దేశాల్లో 
మాత్రమే సాధ్యమనుకునే వేగంతో ప్రపంచంలో అతి పెద్దదైన 
ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకున్నాం. 
ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, 
మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ల 
నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు 
లభిస్తోంది. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు 
చివరిదశకు చేరుకున్నాయి. 

ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన 
రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌. దీని నిల్వ సామర్థ్యం 50 
టి.ఎం.సి.లు. కాళేశ్వరం జలాలను మల్లన్నసాగర్‌ కు 
తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు అభిషేకించి 
మొక్కు తీర్చుకున్నాం. పోరాడి సాధించుకున్న 
స్వరాష్టంతోపాటు, సస్యశ్యామల తెలంగాణను కూడా కన్నుల 
పండుగగా చూసుకోగలగటం మనందరికీ గర్వకారణం. 

తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు 
మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి 
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 85.89 లక్షల 
ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. రాష్ట్రంలో అన్ని 
సాగునీటి వ్యవస్థలు, ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్‌ 
డ్యాం లు, ఆనకట్టలు, కత్వలు, చిన్న పెద్ద ఎత్తిపోతల 
పథకాలు ఒకే గొడుగు కిందకి తెచ్చి సాగునీటి శాఖను 
పునర్వవస్థీకరించింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరు 
అందించడమే ధ్యేయంగా రెట్టించిన ఉత్సాహంతో 
ముందుకు సాగుతున్నాం. 


| నో 
కైక $%1::: క!" 
న ఎ... 


దళితబంధు ననన 


సమాజంలో అనాదిగా అణగారిన దళితజాతి ఆ గూడు లేని నిరుపేదలకు సొంత ఇంటి 
అభ్యున్నతికి పాటుపడటమే ధ్యేయంగా, దేశంలో బక గొప్ప కలను తీర్చడమే కాకుండా గౌరవ ప్రదమైన 
మరే రాష్ట్రంలో లేనివిధంగా, తెలంగాణ నివాసాలను ప్రభుత్వం ఉచితంగా 
రాష్టంలో దళితబంధు పథకాన్ని ఒక సామాజిక సామాజిక అందిస్తున్నది. దేశంలో పేదలకు డబుల్‌ బెడ్‌ 
ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నాం. రూమ్‌ ఇండ్లు పూర్తిగా ఉచితంగా నిర్మించి 
దళితులను ఆర్థికంగా బలో పేతంచేసి, సామాజిక ఉద్యమం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వం 
వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించాలని, ఇప్పటివరకు 2 లక్షల 91 వేల ఇండ్లు మంజూరు 
దళితులంతా స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్నదే చేసింది. ఇందుకోసం 19,126 కోట్ల రూపాయలు 
ప్రభుత్వ సంకల్పం. ఆ లక్ష్య సాధనకోసం నేనే స్వయంగా కేటాయించింది. స్వంత స్థలం కలిగిన వారికి డబుల్‌ బెడ్‌ 


దళితబంధు పథకానికి రూపకల్పన చేశాను. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి రూమ్‌ ఇంటి నిర్మాణానికి దశలవారీగా 8 లక్షల రూపాయలు 
దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇది మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇది 
రుణం కాదు. తిరిగి చెల్లించే 1 పనిలేదు. పూర్తి గ్రాంటుగా ప్రభుత్వం అం నిరంతర (ప్రక్రియ. చివరి లబ్బిదారునికి అందేవరకూ ఈ 
ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన వచ్చిన పనిని లబ్టీదారుడు స్వేచ్చగా పథకం అమలవుతుంది. 

ఎంచుకోవచ్చు. అంతేకాదు కొందరు లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి కూడా 
వ్యాపార ఉపాధి మార్గాన్ని ఏర్పాటుచేసుకోవచ్చు. ఏ విషయంలోనూ 
లబ్దిదారుని పై ఎటువంటి ఆంక్షలు విధించకపోవటమే ఈ పథకం గొప్పతనం. 
దకీతజండు. పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి 
మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు పథకం ద్వారా 
అందించే అర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్దిదారుల భాగస్వామ్యంతో 
“దళిత రక్షణ “నిధి కూడా ఏర్పాటు చేస్తున్నది. దళితబంధు ద్వారా లబ్దిపొందిన 
కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే, ఆ కుటుంబం / ఆపద 
నుండి తేరుకొని తిరిగి ఆర్థికంగా, మరింత పటిష్టంగా నిలదొక్కుకోవడానికి ఈ 
నిధి దోహద పడుతుంది. 


దీనితో పాటుగా, దళితబంధు లబ్ధిదారులు వివిధ వ్యాపార రంగాలలో పైకి 
ఎదిగేందుకు వీలుగా, ప్రభుత్వ లై లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకొనే 
లాభదాయక వ్యాపారాలైన మెడికల్‌ షాపులూ, ఫెర్టిలైజర్‌ షాపులూ, వైన్‌ 
షాపులూ, హాస్టళ్ళూ, హాస్పిటళ్ళకు సరఫరా చేసే, వివిధ రకాల 
కాంట్రాక్టులలో ప్రభుత్వం దళితులకు పదిశాతం రిజర్వేషన్లను 
అమలుచేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన 2,616 వైన్‌ 
షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది. 


రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ దశలవారీగా దళితబంధు ప్రయోజనాన్ని 
ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఏడాది దళితబంధు అమలు కోసం బడ్జెట్‌ లో 17.700 
కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం ఒక ఉత్తమ లక్ష్యంతో, మహోన్నత 
ఆశయంతో, ఉద్యమ స్ఫూర్తితో అందిస్తున్న ఈ పథకాన్ని లబ్ధిదారులంతా 
సద్వినియోగం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 


* బూలై 2022 * తెలంగాణ * 13 


తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ వికాసం కోసం మొదటిదశలో గురుకుల విద్యకు 
ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక 
రాష్ట్రం మన తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యార్థినీ, 
విద్యార్థులకు సమగ్ర శిక్షణనిస్తూ ఈ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి. 

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా బలోపేతం 
చేసేందుకు ప్రభుత్వం “మన ఊరు - మన బడి” అనే బృహత్తర కార్యక్రమానికి నాంది 
పలికింది. వర్తమాన కాల అవసరాలకు తగినట్టుగా పాఠశాలల్లో అధునాతన మౌలిక 
వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయల 
వ్యయంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధిపనులు చేపడుతున్నది. మొదటి 
దశలో మండలాన్ని యూనిట్‌ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 
కోట్ల రూపాయల వ్యయంతో కార్యాచరణ ప్రారంభించింది. 

ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. 
ఇందుకోసం రాష్ట్రంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని పర్పాటుచేస్తున్నది. 

రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 


beg © 14 


రాష్ట్ర ప్రజలు చక్కటి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో 
జీవించాలన్నదే ప్రభుత్వ ఆశయం. అందుకోసమే 
తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం రాష్ట్రప్రభుత్వం 
ప్రత్యేక శ్రద్ధతో కృషిచేస్తోంది. ప్రజావైద్యం, ఆరోగ్య 
రంగాలలో రోజురోజుకూ గుణాత్మక పురోగతిని సాధిసోంది. 
తెలంగాణ అవతరణ అనంతరం రాష్ట్రంలోని నిరుపేదలకు 
కూడా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న 
దృఢసంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 
ముందుగా ప్రభుత్వ హాస్పటళ్ళలో మౌలిక సదుపాయాలు 
మెరుగుపరిచింది. అధునాతన వైద్యపరికరాలు సమకూ 
ర్చింది. 57 వైద్యపరీక్షలు ఉచితంగా అందుబాటులోకి 
తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటు 
చేసింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారి కోసం 
42 ఉచిత డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటుచేసింది. దేశంలో 
మరే రాష్టం చేయని విధంగా రాష్ట్రంలోని అన్ని బెడ్స్‌ ను 
ఆక్సీజన్‌ బెడ్స్‌గా మార్చింది. 56 వేల ఆక్సీజన్‌ బెడ్డు నేడు 
రాష్టం లో అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆసుపత్రులలో 
హార్ట్‌ సర్జరీల కోసం క్యాథ్‌ ల్యాబ్‌ సేవలు కూడా 
అందుబాటులోకి తెచ్చింది. నడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 
మోకీలు మార్చిడి ఆపరేషన్లు సైతం చేస్తున్నారు. ప్రభుత్వ 
ఆసుత్రులలో పడకల సంఖ్య పెంచడం, ఉత్తమ 
వైద్యసేవలతోపాటు రోగులకు మంచి పౌష్టికాహారం 
అందించడానికీ, పారిశుధ్య (ప్రమాణాలు పెంచడానికి బడ్జెట్‌ 
కేటాయింపులు కూడా పెంచింది. ప్రభుత్వం జి. హెచ్‌. ఎం.సి 
పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల 
సహాయకులకు కూడా ఐదు రూపాయలకే భోజనం 
అందజేస్తున్నది. 

గర్భిణీలను హాస్పిటల్‌కు తీసుకురావడం ప్రసవానంతరం 
తిరిగి ఇంటికి చేర్చడం కోసం ప్రభుత్వం 300 అమ్మఒడి 
వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. హైరిస్క్‌ ప్రెగ్నెన్సీని 
గుర్తించడంలోనూ, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల 
సంఖ్యను పెంచడంలోనూ తెలంగాణ దేశంలోనే మొదటి 
స్థానంలో నిలిచింది. 

మాతా శిశు సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ 
పథకం సతృలితాలనిచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లికి 
13,000 రూపాయలను, మగపిల్లవానికి జన్మనిచ్చిన తల్లికి 
12,000 రూపాయలను ఈ పథకం ద్వారా అందజేయడం 
జరుగుతున్నది. అదనంగా మాతా, శిశు సంరక్షణకు 
ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్టును 
కూడా ప్రభుత్వం అందిస్తున్నది. కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా 
ఇప్పటివరకు 13 లక్షల 30వేల మంది మహిళలకు లబ్ది 
చేకూరింది. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో (ప్రసవాల 


గణనీయంగా తగ్గింది. ఇది శుభ పరిణామం. 

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ బస్తీలలో నివసించే పేదల సమీపంలోకి 
వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 350 బస్తీ దవాఖానాలను 
మంజూరు చేసింది. వీటిలో 256 దవాఖానాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. 
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీదవాఖానాలను కొత్తగా 
ప్రారంభించబోతున్నది. బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో గ్రామాలలో ప్రాథమిక 
వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలను 
ఏర్పాటుచేస్తున్నది. 

నగరవాసులతో పాటూ ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో 
ఉండేవిధంగా తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆధ్వర్యంలో 
హైదరాబాద్‌ నగరం నాలుగుచెరగులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను 
ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీనిలో భాగంగా 2,679 కోట్ల రూపాయల వ్యయంతో 
అల్వాల్‌, ఎల్‌. బి.నగర్‌, సనత్‌ నగర్‌, గచ్చిబౌలీలలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ళను 
నిర్మిస్తున్నది. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటవుతాయి. ఈ ఆసుపత్రులలో 
సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలతో పాటు వైద్య విద్యనందించే సౌకర్యం కూడా 
అందుబాటులో ఉంటుంది. 16 స్పెషాలిటీలు, 15 సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో 
పి.జి కోర్సులు, నర్సింగ్‌, పారామెడికల్‌ కోర్సుల్లో విద్యనందిస్తారు. నిమ్స్‌ హాస్పిటల్లో 
మరో రెండువేల పడకలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిమ్స్‌లో 
మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయి. 

వరంగల్‌ లో హెల్త్‌ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో 
ఇప్పటికే కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 
వరంగల్‌ నగరంలో అధునాతన వసతులతో రెండువేల పడకలతో సూపర్‌ 
స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యలో మానవీయ కోణమే దర్శనమిస్తుంది. 
వైద్యం కోసం హైదరాబాద్‌ కు వచ్చినవారు ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే, 
మృతదేహాన్ని ప్రభుత్వ అంబులెన్సులలో ఇంటివద్ద వదిలిపెట్టేందుకు ప్రభుత్వం 
పరమపద వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఇండియాలో కాదు, 
ప్రపంచంలో ఎక్కడా లేదు. వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని 


* జూలై 2022 * తెలంగాణ * 15 


కేంద్రప్రభుత్వం అనేకసార్లు ప్రశంసించింది. దేశంలో 
అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న మొదటి మూడు రాష్ట్రాలలో 
తెలంగాణ ఒకటి కావడం, ప్రభుత్వ పనితీరుకు ప్రబల 
నిదర్శనం. 

తెలంగాణ ప్రాంతంలో గతంలో కేవలం మూడు మాత్రమే 
ఉన్న వైద్య కళాశాలలను ఇకపై జిల్లాకి ఒకటి 
ఏర్పాటుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రాగల 
రెండేళ్లలో ఈ లక్ష్యం నేరవేరనుంది. 


అరచేతిలో ఆరోగ్యం 

రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్సప్టిక్‌ సెంటర్ల 
వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్‌ ఫోన్లలో 
చూసుకొనే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట 
ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్‌ మొబైల్‌ యాప్‌ను 
అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వ వైద్యశాలలు, 
డయాగ్నస్టిక్‌ కేంద్రాలలో ఎక్కడైనా ఒక చోట పరీక్షలు 
చేయిస్తే పరీక్షల రిపోర్టుల వివరాలు ఈ ఆప్‌ లో పొందు 
పరుస్తారు. ఆ తర్వాత రాష్టం లో ఏ ఆస్పత్రికి వెళ్ళినా ఈ 
రిపోర్టుల ఆధారంగా డాక్టర్లు వైద్యసేవలు అందిస్తారు. 


భారీగా నియామకాలు 

తెలంగాణ పోరాట నినాదమే నీళ్ళు, నిధులు, 
నియామకాలు. రాష్టం ఏర్పడిన తరువాత మన నిధులు 
మనకే దక్కుతున్నాయి. రాష్టం అవసరాలకు తగ్గట్టుగా 
ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. గడిచిన ఎనిమిదేళ్ళలో 1 
లక్షా 38 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నం. 
ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 
91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీచేస్తున్నది. రాష్ట్రంలో 
ఇప్పటికే దీర్భకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 
1110" మంది ఉద్యోగుల సేవలను మానవతా దృష్టితో 
క్రమబద్ధీకరించి, ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను 
కొత్తవారితో భర్తీ చేస్తున్నది. దేశంలో ఏ రాష్టంలో జరగని 
విధంగా 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం 
జరపటం ద్వారా తెలంగాణ యావద్దేశానికి ఆదర్శంగా 
నిలిచింది. 

ప్రభుత్వం ఉద్యోగార్థుల వయోపరిమితిపై 10 
సంవత్సరాలు సడలింపునిచ్చింది. ఇప్పటికే వివిధ శాఖలలో 
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ కూడా ప్రారంభమైంది. 
ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షలలో పోటీపడేందుకు 
వీలుగా మధ్యమధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు 
విడుదల చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 

స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి 
కావల్సిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని ప్రభుత్వం 
రూపొందించి అమలుచేస్తున్నది. దీనికోసం భారత 


రాజ్యాంగంలో ఆర్టికల్‌ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను 
సాధించింది. ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన 
చారిత్రాత్మకమైన విజయం. ఈ సవరణ వల్ల ఇకనుంచి అటెండర్‌ నుంచి, ఆర్టీవో 
దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలవుతుంది. ఈ విధంగా 
స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ సాధించిన ఒకే ఒక రాష్టం తెలంగాణ. 

ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించిన ప్రభుత్వం, 
ఉద్యోగార్థులైన యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమం అమలు 
చేస్తోంది. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. 
అ నిరుద్యోగ ఎస్‌.సి, ఎస్‌.టి, మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ 
మెటీరియల్‌ అందజేయడంతోపాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నది. అదే 
విధంగా బి.సి. స్టడీ సర్మిళ్ళలోనూ శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నది 


మ్‌... 

వృత్తులకు ప్రోత్సాహం 

సమైక్యపాలనలో ధ్వంసమైన వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రేరణనిచ్చి 
ఆదుకుంటున్నది. ఇందులో భాగంగా మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల 
పంపిణీ చేస్తున్నది. రాష్టంలో అవకాశమున్న ప్రతి చోటా చేపల పెంపకాన్ని 
ప్రోత్సహిస్తున్నది. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల నిర్మాణం తరువాత రిజర్వాయర్లు 
నిండి చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. చేపల పెంపకానికి 
విస్సృత అవకాశం లభిస్తున్నది 

దీంతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి, మత్స్యకారుల ఆదాయం గణనీయంగా 
పెరిగింది. వారి జీవితాలలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి 
రాష్ట్రానికి చేపల దిగుమతి కూడా తగ్గింది. మత్స్యకారుల సంక్షేమం కోసం 
రాష్ట్రంలోని వివిధ జలాశయాలలో ప్రభుత్వమే రొయ్యలు, చేపపిల్లను వదలి మత్స్య 
సంపదను అభివృద్ధి చేస్తోంది. గంగపుత్ర, ముదిరాజ్‌ కులాలవారికి ఉచితంగా 
చేపలు పట్టుకొనే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో 25. 782 
కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించబడింది. 


౩ బూలై 2022 * తెలంగాణ * 16 


రాష్టంలో గొల్ల కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున 
చేపట్టిన గొర్రెల పంపిణీ సత్ఫలితాలనిచ్చింది. నేడు రాష్ట్రంలో 
గొర్రెల మందలు పెద్ద సంఖ్యలో పెరిగి, మాంసం ఉత్పత్తిలో 
తెలంగాణ స్వావలంబన సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన 
ప్రోత్సాహంతో గొల్ల కురుమలు మన రాష్టాన్ని గొర్రెల 
పెంపకంలో నంబర్‌ వన్‌గా నిలిపారు. వారి ఆదాయం 
కూడా బాగా పెరిగింది. 

గౌడ సోదరుల సంక్షేమం కోసం తాటి చెట్లపై పాత పన్ను 
బకాయిలు మాఫీ చేయడమే కాకుండా, శాశ్వతంగా చెట్ల 
పన్ను రద్దు చేసింది. మరణించిన లేదా అంగవైకల్యానికి 
గురైన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని తెలంగాణ 
ప్రభుత్వం 50 వేల నుండి 5 లక్షల రూపాయలకు పెంచిం 
ది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ సోదరులకు 15 
శాతం రిజర్వేషన్‌ ఇస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం 
తీసుకున్నది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటివరకు 393 మంది 
గౌడ సోదరులకు లైసెన్సులు లభించాయి. తాటిచెట్ల నుంచి 
ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్‌ డ్రింక్‌ గా ప్రవేశపెట్టడం కోసం 
ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలుచేస్తోంది. 

దోబీఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు ప్రభుత్వం 250 
యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. నేత 
కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ పనిని అప్పగిం 
చటంతోపాటూ నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ 
ఇస్తున్నది. నేతన్నలకు కూడా రైతన్నల మాదిరిగానే ఐదు 
లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం 
నిర్ణయించింది. వివిధ వృత్తులకు ప్రత్యేక ప్రేరణనిస్తూ 
ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆయా వర్గాలవారి ఆదాయం 
గణనీయంగా పెరగడం సంతోషాన్నిస్తున్నది. 


మైనారిటీల సంక్షేమం 
తెలంగాణ (ప్రాంతం సర్వమతాల, సంస్కృతుల 


సంగమస్థానం. ప్రభుత్వం సకలమతాలను సమభావంతో 
ఆదరిస్తున్నది. తెలంగాణ గంగా జమునా తెహజీబ్‌ను 
కొనసాగిస్తున్నది. రాష్టం ఏర్చడేనాటికి తెలంగాణ 
ప్రాంతంలో ఉన్న మైనారిటీ గురుకులాల సంఖ్య కేవలం 12 
మాత్రమే. ప్రభుత్వం కొత్తగా 192 మైనారిటీ గురుకులాలను 
ఏర్పాటుచేసింది. మైనారిటీ బాలికల కోసం 50 శాతం 
గురుకులాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనివల్ల 
మైనారిటీ బాలికల ఎన్‌ రోల్‌ మెంట్‌ గతంలో 18 శాతంగా 
ఉంటే, నేడది 42 శాతానికి పెరిగింది. బతుకమ్మ, బోనాలు, 
రంజాన్‌, క్రిస్మస్‌ వంటి పండుగలను అధికారికంగా 
నిర్వహిస్తున్నది. సకల జనులలో సంతోషాన్ని నింపుతున్నది. 


సంస్కరణలతో పాలన పరుగులు 
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పరిపాలన 


అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం వివిధ సంస్కరణలు చేపట్టింది. ఈ సంస్కరణల 
ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతున్నాయి. 
భూవివాదాల పరిష్కారానికి తగిన సంస్కరణలు తెచ్చింది. భూ రికార్డులు ప్రక్షాళనచేసి, 
రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు అందించింది. భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్‌ 
రూపొందించింది. దీంతో ప్రజలకు ప్రయాస లేకుండా, సులభతరంగా నిమిషాల వ్యవధిలో 
రిజిస్టేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ జరుగుతున్నది. ధరణి పోర్టల్‌ భూ పరిపాలనలో నవశకానికి 
నాంది పలికింది. 

రాష్ట్రాన్ని 88 జిల్లాలుగా పునర్వవస్థీకరించడంతో పాటు కొత్త డివిజన్లు, కార్పొరేషన్లు, 
మున్సిపాలిటీలు, (గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. “మా గూడెంలో మా పాలన 
- మా తండాలో మా పాలని” అనే ఎస్టీ సామాజిక వర్గాల చిరకాల వాంఛకు అనుగుణంగా 
రాష్ట్రంలోని అన్ని గూడెంలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. దీంతో 
రాష్ట్రవ్యాప్తంగా 3,146 మంది గిరిజనులు కొత్తగా సర్పంచులయ్యారు. ప్రభుత్వం ఈ 
పంచాయతీలకు సొంత భవనాలను కూడా నిర్మిస్తున్నది. 30 జిల్లాల్లో అన్ని హంగులతో ౭ 
అధునాతన వసతులతో సమీకృత కలెక్టర్‌ కార్యాలయాలను నిర్మిస్తున్నది. ఇందులో ఇప్పటికే 
కొన్ని ప్రారంభమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో శాసనసభ్యుల 
కోసం క్యాంపు కార్యాలయాలు నిర్మాణమయ్యాయి. 

తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం నూతన సచివాలయ భవనాన్ని 
నిర్మిస్తోంది. ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఏడు అంతస్తుల భవనం 
రూపుదిద్దుకుంటోంది. దీనిని ఈ ఏడాదిలోనే ప్రారంభించడానికి వీలుగా నిర్మాణపనులు 
అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ భవన నిర్మాణం పూర్తయితే, (ప్రజలకు ఇంకా 
మెరుగయిన సేవలు అందుబాటులోకి వస్తాయి. 

పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత రమ్యంగా, 
వైభవంగా తీర్చిదిద్దుకున్నాం. వెయ్యి ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి 
టెంపుల్‌ సిటీ నిర్మాణం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి ఆలయ 
విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు భక్తులు విరివిగా విరాళాలు 
సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలను కూడా ఇదే విధంగా తీర్చిదిద్దుకుందాం. 

రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన జలాశయాలన్నీ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలలోనే ఉ 
౦డటం మన అదృష్టం. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న జలాశయాలన్నింటినీ ప్రభుత్వం అద్భుతంగా 
తీర్చిదిద్దుతూ, పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా కాళేశ్వరం 
సర్యూట్‌ టూరిజం అభివృద్ధికోసం ఇటీవల బడ్జెట్‌ లో 1500 కోట్ల రూపాయలు 
కేటాయించింది. 


పారిశ్రామిక వేత్తలకు స్వర్గధామం 

ప్రత్యేక తెలంగాణ రాష్టం ఆవిర్భవించి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత హైదరాబాద్‌ 
మహానగరం (బ్రాండ్‌ ఇమేజ్‌ మరింతగా పెరిగిపోయింది. అంతర్జాతీయ పెట్టుబడులను 
ఆకర్షించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. పరిశ్ర మలకు అనుమతులు మంజూరు 
చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి.ఎస్‌. ఐపాస్‌ చట్టం, నిరంతర విద్యుత్తు, నీటి సరఫరా, 
రాష్ట్రంలో పరిఢవిల్లుతున్న శాంతిభద్రతలు, సుస్థిర ప్రభుత్వం, పారి శ్రామికవేత్తలకు అందిస్తున్న 
ప్రోత్సాహంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్ళలో 
మొత్తం 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. 16 లక్షల 
48 వేల 956 ఉద్యోగాల కల్పన జరిగింది. 

ఇక ఐ.టి రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. 1500 కు 
పైగా పెద్ద, చిన్న ఐ.టి పరిశ్రమలు నేడు హైదరాబాద్‌లో కొలువై ఉన్నాయి. ప్రపంచ దిగ్గజాలైన 
మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాపిల్‌, ఐ.బి.ఎం, కాగ్నిజెంట్‌, అమేజాన్‌, ఒరాకిల్‌ వంటి అనేక 


సంస్థలు హైదరాబాద్‌ నుంచి తమ కార్యకలాపాలు గామ స్వరాజ్యానికి ప్రతిరూపాలుగా 
సనా ఉద్యోగులతో 
కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ఐ.టిరంగ ఎగుమతుల గుల నిలుస్తున్నాయి. గ్రామీణ జీవన 


విలువ 1 లక్షా 83 వేల 569 కోట్ల రూపాయలు స్నేహ భావం ప్రమాణాలలో గుణాత్మకమైన 
కావడం గమనార్హం. ఐ.టి రంగంలో మనం a అభివృద్ధి వచ్చింది. 
సాధించిన అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న ప్రభుత్వం అమలుచేస్తున్న 
నిలిచింది. భారత ప్రభుత్వ పరిపాలనా ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. పల్లెప్రగతి, పట్టణ 
సంస్మరణల శాఖ రూపొందించిన రాష్టం అవతరించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రగతి కార్యక్రమాలకు 


సుపరిపాలన సూచిలో మన రాష్టం ఇంక్రిమెంట్‌ను మంజూరు చేసింది. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ నేడు. దేశవ్యాప్తంగా 
పరిశ్రమలు -వాణిజ్య రంగంలో ప్రథమ లేనివిధంగా 48 శాతం ఫిట్మెంట్‌ అందించింది. కరోనా కష్టాలు విశేషంగా గుర్తింపు, 
స్థానంలో నిలిచింది. ఈ ఎనిమిదేళ్ళలో ఐటి వెంటాడుతున్నా సరే కొత్త పీఆర్సీలో 80 శాతం ఫిట్మెంట్‌ ప్రకటించి ఆదరణ లభిస్తున్నది. 


రంగంలో నూతనంగా 7 లక్షల 78 వెల 121 అమలుచేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్‌, బెట్‌ రెండు పర్యాయాలుగా 
ఉద్యోగాల కల్పన జరిగింది. పారిశ్రామిక, సోర్సింగ్‌, తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న యావత్‌ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం 
ఐటీ రంగాలలో కలిపి 24 లక్షలకు పైగా ఉ సిబ్బందికి ఈ 80 శాతం వేతనం పెంపును ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ 
ద్యోగాల కల్పన జరిగింది. వర్తింపచేసింది. నేడు దేశంలో అత్యధిక స్థాయి వేతనం గ్రామాల్లో మొదటి దశలో 
పొందుతున్న ఉద్యోగులు ఎవరంటే, వారు మన పదికి పదిగ్రామాలు, రెండవ 

మన పల్లెలు - ప్రగతికి పట్టుగొమ్మలు తెలంగాణ ఉద్యోగులని సగర్వంగా దశలో 20కి 19 గ్రామాలు 
ఎప్పుడైనా, ఎక్కడైనా విధ్వంసం అనంతరం ఆయా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్టం సంచ ఎంపిల 
వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం అంత తేలికైన పనికాదు. ఆరు కావడం మనందరికీ గర్వకారణం. 
దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో వివిధ రంగాలలో ధ్వంసమైన తెలంగాణను పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం 


తిరిగి బాగుచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడాల్సి వస్తోంది. అదే నిరంతరంగా నిర్వహిస్తోంది. తిరిగి మరో దఫా పల్లెప్రగతి, 
సందర్భంలో మన రాష్ట్రాన్ని మనం బాగుచేసుకోవడంలో ఆనందం కూడా ఉంది. పట్టణ ప్రగతి కార్యక్ర మాలు రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా 
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రూపొందించి అమలుపరచడం ద్వారా అమలుకానున్నాయి. భవిష్యత్‌ తరాలు శరీర దారుఢ్యంతో, 
మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయనడంలో అతిశయోక్తి లేదు. మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో తెలం 
దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా గ్రామీణ, పట్టణాభివృద్ధి తెలంగాణలో గాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం” ఏర్పాటు చేయాలని 
జరిగింది. గ్రామీణ స్థానిక సంస్థల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి నెలా 256 ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు నుంచే ఎంపిక 
కోట్ల 66 లక్షల రూపాయల నిధులు నేరుగా విడుదల చేస్తున్నది. ప్రతీ గ్రామ చేసిన కొన్ని గ్రామాలలో ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు 
పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లను అందించి, చెత్త ఇతర వ్యర్థాల నిర్వహణ చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 

కోసం డంపు యార్డు, మృతులకు సగారవంగా అంత్యక్రియల కోసం ఆధునిక 


వసతులతో వైకుంఠధామాలను సైతం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్టం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సాధించిన 
దోవకిరువైపులా పచ్చని చెట్లు, నర్సరీలు, ప్రకృతి వనాలతో పల్లెలు ఆహ్లాదాన్ని ప్రగతిపైన ఇటివల కొన్ని జాతీయ మీడియా 
పంచుతున్నాయి. పచ్చదనం, పారిశుధ్యం వెల్లివిరుస్తున్న తెలంగాణ గ్రామాలు, సంస్థలు కార్యక్రమాలు ప్రసారం చేశాయి. అది 


* బూలై 2022 * తెలంగాణ * 18 


చూసిన ఇతర రాష్టాలవారు ఆశ్చర్యంతో, ఇంత తక్కువ కాలంలో ఇంతటి 
అభివృద్ధి ఎలా సాధ్యమైం దని ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. మనం 
అనతికాలంలోనే అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించగలిగామంటే, 
అందుకు సహకరించిన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అధికార 
యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాను. 
రాష్టం ఏర్పడిన అతికొద్ది కాలంలో అత్యంత అభివృద్ధిని సాధించి, 
తెలంగాణలోని ప్రతి పౌరుని హృదయంలో గొప్ప స్థానాన్ని ప్రభుత్వం 
సంపాదించుకుంది. చిత్తశుద్ధి, నిబద్ధత, ప్రజాసమస్యల పరిష్మారం పట్ల ఎనలేని 
శ్రద్ద, పాలనలో పారదర్శకత, నిర్ణయాలలో మానవీయకోణంతో పాటూ 
కార్యక్రమాల అమలులో గట్టి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. 
అనతి కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన సంపద సృష్టించబడింది. రాష్ట్రంలో 
భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి. 


కేంద్రం వివక్షపై నిరంతర పోరాటం 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉన్నపుడు సమైక్య పాలకులు వివక్ష 
చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలకు 
ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం 
వ్యవహరించడం విచారకరం. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళ నుంచే ఈ వివక్ష 
ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని 
ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ కు కట్టబెట్టింది. దీనివల్ల లోయర్‌ సీలేరు విద్యుత్‌ 
ప్రాజెక్టును మనం కోల్పోయాం. దీంతో కేంద్రం అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ 
బంద్‌ పాటించాల్సి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆనాటి నుంచి నేటివరకూ 
మన రాష్ట హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి 
వస్తున్నది. ఐదేళ్ళపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసింది. 
మన హైకోర్టు మనకు ఏర్పాటైన తరువాత అవసరమైన సిబ్బందిని, నిధులను, 
భవనాలను సమర్థవంతంగా సమకూర్చుకున్నాం. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ 
బలోపేతానికి చేసిన కృషికి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇటీవల 
ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు 24 
వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం 
ఖాతరు చేయలేదు. 

కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని నేనే స్వయంగా అనేకమార్లు ప్రధాన 
మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక 
సంక్షోభాన్ని ఎదుర్మొన్నదో అందరకీ తెలుసు. ఆ క్లిష్ట సమయంలో కూడా కేంద్రం 
రాష్ట్రాలకు ఒక్క నయా పైసా అదనంగా ఇవ్వలేదు. పైగా, న్యాయంగా రావల్సిన 
నిధులపై కూడా కోత విధించింది. 

కేంద్రప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన 
జిల్లాలుగా ప్రకటించింది. కానీ, ఈ జిల్లాలకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో తగని 
జాప్యం చేస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్టంలో పరిశ్రమల స్థాపనకు పన్ను 
మినహాయింపుతో పాటు ఇతర ప్రాత్సాహకాలు ఇవ్వాలని ఏ.పి పునర్వ్యవస్థీకరణ 
చట్టం పేర్కొంది. కానీ, కేంద్రం చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు ఏవీ ఇవ్వలేదు. విభజన 
చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేసంది. బయ్యారం స్టీల్‌ ప్లాంటు, కాజీపేట 
కోచ్‌ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేదు. 

తెలంగాణలో ఐ.టి.ఐ.ఆర్‌ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం 
చేసింది. ఇది అమలుచేసి ఉంటే ఐ.టి రంగం మరింతగా పురోగమించి ఉండేది. 


* బూలై 2022 * తెలంగాణ * 19 


57 ఏళ్ళకే పింఛన్‌ 

అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగాలన్నది ప్రభుత్వ 
ఆశయం. అందుకు అనుగుణంగానే దేశంలో మరే 
రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలుపరు- 
స్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. రాష్టంలో ఈరోజు 
ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. 
వృద్దాప్య పింఛను పొందేందుకు అర్హత వయస్సును 57 
ఏళ్ళకు తగ్గించుకున్నం. దీనివల్ల మరింత మంది 
నిస్సహాయులకి ఆసరా అందనుంది. ప్రభుత్వం పింఛను 
పొందేవారి సంఖ్య మాత్రమే కాదు, పింఛను మొత్తాన్ని 
కూడా భారీగా పెంచి అమలుచేస్తున్నది. 

పేదింటి ఆడబీడ్డను తల్లిదండ్రులు గుండెలపై 
కుంపటిగా భావించే పరిస్థితి ఉండకూడదని తెలంగాణ 
ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని 
ప్రవేశపెట్టింది. 51 వేల రూపాయలతో ప్రారంభమైన ఈ 
పథకం కింద ఇప్పుడు 1 లక్షా నూటపదహార్లు 
అందిస్తున్నది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 11 లక్షల 
44 వేల మంది ఆడపిల్లల పెండ్లికి ఆర్థిక సహాయం 
అందింది. బాల్య వివాహాలను నిరోధించడానికి కూడా 
ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది 


ఇవేవీ ఎన్నికల మేనిఫెస్టోలో 

చేసిన వాగ్గానాలు కావు. కానీ, 
పేదల కష్టనష్టాలు తెలిసిన ప్రభుత్వం 
మానవతా హృదయంతో అమలులోకి 
తెచ్చిన పథకాలివి. ఇట్లా చెప్పుకుంటూ 
పోతే ఎన్నో అద్భుతాలు.. ఎనిమిదేళ్ళ 
చిరు ప్రాయంలో రాష్ట్రం సాధించిన 
విజయాలలో ఇప్పటివరకూ నేను 
పేర్కొన్నవి కొన్ని మాత్రమే. 


ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించి వుండేవి. 

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను 
డీలిమిట్‌ చేయాలని స్పష్టంగా పేర్కొన్నది. కానీ, ఇపుడు అధికారంలో ఉన్న కేంద్ర 
ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం 
ఖండిస్తున్నది. 

ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మన వైద్య 
విద్యార్థులకు ఎదురయిన దుస్థితి మనకు తెలుసు. వీరంతా మన దేశంలోనే 
వైద్యవిద్య కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి నేను 
స్వయంగా లేఖ కూడా రాశాను. మన రాష్ట్ర విద్యార్థుల వైద్యవిద్యకు అయ్యే 
ఖర్చును భరించడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలియజేశాను. కానీ, 
కేంద్రం నుంచి దీనికి ప్రతిస్పందన రాలేదు. రాష్ట ప్రభుత్వ విన్నపం బధిర 
శంఖారావంగా మిగిలిపోవడం విషాదం. ఈ విషయంలో కేంద్రం ఉదాసీనతను 
రాష్ట ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తున్నది. 


ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఫల్యం 

తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర 
ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అసమర్థతతో చేతులెత్తేసింది. 
తెలంగాణలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ 
కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని నాతో సహా 
ప్రజాప్రతినిధులందరం కలిసి ధర్నా చేసినం. అయినా 
ఫలితం లేకపోవడంతో శాసన సభ్యులు, శాసన మండలి 
సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో 
కలసి ఢిల్లీలో ఒకరోజు జరిపిన నిరశన దీక్షలో నేను 
స్వయంగా పొల్గొన్నాను. భారతీయ కిసాన్‌ యూనియన్‌ 
నేత రాకేశ్‌ టికాయత్‌ కూడా మనకు మద్దతుగా ఈ దీక్షలో 
పాల్గొన్నారు. ధాన్యం సేకరణపై 24 గంటల్లో ఓ నిర్ణయం 
తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తే సానుకూలంగా 
జవాబు రాలేదు. స్పందన లేదు. తెలంగాణ (ప్రజలు నూకలు 
తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడిండు. ఇంతకన్నా 
దురహంకారం మరేమైనా ఉంటుందా? ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల 
హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి. 

దేశంలో రైతులు భిక్షగాళ్ళు కాదు. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే 
విధానం ఉండాలి. లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారు. ఎవరితోనైనా పెట్టుకోండి 
కానీ, రైతులతో పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాను. 
కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో చెలగాటమాడే ధోరణిని ఇకనైనా 
మానుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను. కేంద్రం మొండి చెయ్యి చూపినా మన 
రైతాంగాన్ని ఆదుకోవడం, వారి పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటం 
విద్యుక్త ధర్మంగా భావించి, రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు 
రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించింది. 

ధాన్యం దిగుబడి, కొనుగోళ్ళలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని 
సాధించింది. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర 
ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోనారి నేను 
భరోసా ఇస్తున్నాను. 


* జూలై 2022 * తెలంగాణ * 20 


కుట్రపూరితంగా రాష్ట్రాలను బలహీనపరుస్తున్న కేంద్రం 


ప్రపంచ దేశాలు అనేక సంఘర్షణలు, పోరాటాల 
పర్యవసానంగా రాచరిక, నియంతృత్వ దశలను 
అధిగమించి ప్రజాస్వామ్య దశకు చేరుకున్నాయి. అత్యధిక 
దేశాలు ప్రాతినిథ్య ప్రజాస్వామ్య ప్రక్రియను అవలంబిస్తూ, 
పార్లమెంటరీ పంథాను ఎంచుకున్నాయి. పరిణామ క్రమంలో 
ప్రజాస్వామ్యం పరిణతి చెందేకొద్దీ ఆయా దేశాలు 
అధికారాలను వికేంద్రీకరిస్తూ ప్రజా సాధికారికతను 
పెంపొందించాయి. పౌర సమాజ భాగస్వామ్యాన్ని మరింత 
బలోపేతం చేశాయి. కానీ మన దేశంలో అందుకు 
విరుద్ధంగా జరిగింది. 75 ఏళ్ల సుదీర్హ ప్రస్థానం తర్వాత 
దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల 
వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి 
అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి. విశాలతరం 
కావల్సిన సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతున్నది. భారత 
రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, 
శాసనాధి కారాలను, పాలనాధికారాలను, 
స్వయంప్రతిపత్తిని కల్పిం చింది. 
, ఇప్పటివరకూ కేంద్రంలో గద్దెనెక్కిన 
| ప్రభుత్వాలన్నీ రాజ్యాంగ స్ఫూర్తిని 
మంటగలుపుతూ రాష్టాల స్వయం ప్రతి 
పత్తిని కాలరాశాయి. అధికారాలను 
నిస్సిగ్గుగా హరించాయి. భారత 
రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌ 
కేంద్రం పరిధిలోని అధికారాలనూ, 
రాష్ట్రాల పరిధిలోని అధికారాలనూ 
స్పష్టంగా నిర్వచించింది. కేంద్ర జాబితా, రాష్ట 
జాబితా, ఉమ్మడి జాబితా అనే మూడు జాబితాలను 
నిర్దేశించింది. 
దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని 
వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి 
లాగేసుకున్నాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఉమ్మడి జాబితా 
పెరుగుతున్నది. రాష్ట్ర జాబితా తరుగుతున్నది. రాజ్యాంగం 
పేర్కొన్న రాష్ట్రాల స్వయంప్రతిపత్తి నామావశిష్టమైపోతున్నది. 
గతంలో కేంద్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసిన సర్మారియా 
మరియు పూంఛ్‌ కమిషన్లు రాష్ట్రాల హక్కులను 
పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయి. కానీ కేంద్రంలో 
అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ ఈ కమిషన్ల 
నివేదికలను బుట్ట దాఖలు చేశాయి. ఇప్పటివరకూ దేశాన్ని 
ఏలిన ఈ ప్రభుత్వాలు అనుసరించిన ధోరణులు 
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏ రకంగానూ మంచి 
చేయజాలకపోగా, దేశ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధికి, 
వికాసానికి తీవ్ర అవరోధాలుగా మారాయి. 
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం 


“బలమైన కేంద్రం - బలహీనమైన రాష్ట్రాలు” అనే కుట్రపూరితమైన, పనికిమాలిన 
సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొన్నది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల 
హక్కుల హననం పరాకాష్టకు చేరుకున్నది. కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా 
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు 
పాల్పడుతున్నది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు 
రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల 
రూపంలోకి మార్చి వసూలు చేస్తున్నది. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల 
రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తున్న విషయం జగద్విదితం. ఇది 
చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్చను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు 
విధిస్తున్నది. ఎఫ్‌. ఆర్‌. బి. ఎం. చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని 
శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ 
నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు 
చేస్తున్నది. 

రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్‌.ఆర్‌. బి.ఎం 
పరిమితులకు లోబడే ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న 
తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా 
తయారయింది. కేంద్రం వెంటనే పునరాలోచించాలని 
రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే 
ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా 
మానుకోవాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను. 

కేంద్రానికి తలవొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్‌ సంస్మరణలు 
అమలుచేయక పోవడం వల్ల తెలంగాణ ఏటా ఐదు వేల 
కోట్ల రూపాయలు సమకూర్చుకొనే అవకాశం 
కోల్పోయింది. మొత్తం ఐదేళ్లలో 25 వేల కోట్ల 
రూపాయలు నష్టపోవలసి వస్తోంది. ఈ 25 వేల కోట్ల 
రూపాయల కోసం చూస్తే రైతుల బాయిలకాడ మీటర్లు 
పెట్టాలి. రైతుల నుంచి విద్యుత్‌ చార్జీలు వసూలు చేయాలి. 
అది మన విధానం కాదు. రైతులమీద భారం వేసే 
చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ణ్‌ ి 
ప్రాణమున్నంతకాలం రైతాంగానికి నష్టంచేసే విద్యుత్‌ సంస్కరణలను అంగీకరించేది 
లేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం. 

ఈనాడు దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. చుక్కాని లేని 
నావలా గాలివాటుకు కొట్టుకు పోతున్నది. 75 ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా 
మన దేశాన్ని దారిద్ర్యబాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు 
ఉండి, కష్టంచేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? 
దేశాన్ని 'నడిపించటంలో వైఫల్యం ఎవరిది? విజ్ఞులైన దేశ పౌరులు ఈ 
విషయాలపైన గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. (ప్రతి ఐదేళ్లకోసారి 
జరిగే అధికార మార్చిడి కాదు ముఖ్యం. అధికార పీఠం మీదికి ఒక కూటమి 
బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సింది. దేశం ఎదుర్కొంటున్న 
సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన 
గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలి. దేశంలో 
గుణాత్మక మార్చు రావాలి. మనతో పాటు స్వాతంత్ర్యం సాధించుకున్న దేశాలు 
సూపర్‌ పవర్‌లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో 
కుమ్ములాడుకుంటున్నం. ఇప్పుడు దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. విద్వేష 
రాజకీయాలలో చిక్కి దేశం విలవిలలాడుతున్నది. దేశంలో మత పిచ్చి తప్ప వేరి 


* జూలై 2022 * తెలంగాణ * 21 


చర్చలేదు. ప్రజల అవసరాలు ప్రాతిపదిక కాకుండా 
పోయాయి. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం 
పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్చిన్నకర శక్తులు 
ఇదేవిధంగా పెట్రేగి పోతే సమాజ ఐక్యతకు ప్రమాదం 
ఏర్పడుతుంది. అశాంతి ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ 
పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే 
విపత్మర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశాల్లో ఉపాధి 
పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకు 
ముప్పు వాటిల్లుతుంది. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని 
వంద సంవత్సరాలు వెనుకకు తీసుకుపోవడం ఖాయం. 
దేశం కోలుకోవడానికి మరో వంద 
సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం 
లేదు. 

నిత్య ఘర్షణలు, కత్తులు, 
కొట్లాటలతో దేశం నాశన 
మవుతుంటే బాధ్యత కలిగిన 
వారెవరూ చూస్తూ ఊరుకోలేరు. 
భారత దేశంలో ప్రజలకు 
కావల్సింది కరెంటు, మంచినీళ్ళు, 
ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి 
అవకాశాలు. దేశం ప్రగతి 
పథంలో పరుగులు పెట్టాలంటే 
నూతన వ్యవసాయ, పారిశ్రామిక, 
ఆర్థిక విధానాలు కావాలి. 
అందుకు తగు వేదికలు రావాలి. 
కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ 
ఎజెండా కోసం దారులు వెతకాలి. 

ఆజన్మాంతం 
ప్రజలను కంటికి 


తెలంగాణ 
రెప్పలా 


rn నా విధి. అదే సమయంలో దేశ 


ప్రయోజనాల హైం. విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా 
పోరాటం కూడా మనందరి బాధ్యత. ప్రజల ప్రయోజనాలు 
పణంగా పెట్టి రాజీపడే ధోరణేలేదు. రాజీపడి ఉంటే 
తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్ళమా? మృత్యువు 
నోట్లో తలదూర్చి మరీ విజయం సాధించగలిగే వాళ్ళమా? 

సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను 
పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు 
కావాలి. ఉజ్వల భారత దేశ నిర్మాణం కోసం జరిగే 
పోరాటంలో తెలంగాణ (ప్రజలు అ(గభాగాన నిలవాలి. 
దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే శక్తియుక్తులను 


ఆ భగవంతుడు మనందరికీ (ప్రసాదించాలని 
కోరుకుంటున్నాను. 

జైతెలంగాణ - జైహింద్‌ 

టి 


గ Aout? FALLACE ar 


HATHA 
METIS తరం! CAMA 
ranma as wil ar al 


న్యాయవ్యవస్థ ప్రజలకు 
ఎల్లప్పుడు చేరువలో 
ఉండాలని, ఈ క్రమంలోనే 
కొత్తగా జిల్లా కోర్టులను 
ప్రారంభించుకుంటున్నామని 
సుప్రీంకోర్టు (ప్రధాన 
న్యాయమూర్తి ఎన్‌వి రమణ 
అన్నారు. ప్రజలు కోర్టులు 
అనగానే భయపడి, 
జడుసుకునే పరిస్థితులు 
ఉండొద్దని ఆయన 
అభిప్రాయపడ్డారు. 


neo! Me af 1 


సిజెఐ ఎన్‌ని రమణ 


Ub | జో i “| గ్‌ 


రాష్ట హైకోర్టు ప్రాంగణం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 28 కొత్త జిల్లాల కోర్టులను 
వర్చువల్‌ విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, సీఎం 
కేసీఆర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ... 
న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని, అన్ని వర్గాల 
ప్రయోజనాలు న్యాయస్థానాలకు ముఖ్యమేనని అన్నారు. న్యాయవ్యవస్థ అభివృద్ధిలో 
తెలంగాణలో ఎంతో కొంత విజయం సాధించామని, అందుకే కొత్త కోర్టుల 
ఏర్పాటుతో పాటు జడ్జీల నియామకం జరిగిందన్నారు. తెలంగాణకు సంబంధించి 
4 కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. న్యాయవ్యవస్థ బాగా పనిచేయడానికి 
కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో సహకరిస్తున్నదని ప్రశంసించారు. ఇందులో భాగంగానే 
నూతన కోర్టులకు సంబంధించి కొత్త భవనాలకు 21 జిల్లాల్లో ప్రభుత్వం స్థలాలు 
కేటాయించిందని, కొత్త భవనాలకు బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించిందని 
గుర్తుచేశారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు సీఎం సహకరించారని, యు me - Ae) 
అడిగిన వెంటనే ఆర్బిట్రేషన్‌ సెంటర్‌కు భవనం, స్థలం కేటాయించారని వివరించారు. Dn క్‌ ల కా - 
పేదలకు నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు న్యాయం కూడా దక్కాలని, కొత్త se = 
జ్యుడీషియల్‌ కోర్టులకు అనుగుణంగా సిబ్బంది కూడా పెరగాలన్నారు. కమర్షియల్‌ న్యాయవ్యవస్థ ఇంతలా వికేంద్రీకరణ కావడం ఇదే తొలిసారని, 
వివాదాల కోర్టులను పెంచాల్సిన అవసరం ఉందని, రాష్టంలో క్రమపద్ధతిలో చాలా కాలం తర్వాత న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణ 
న్యాయవ్యవస్థ పటిష్టతకు కృషి జరుగుతోందన్నారు. ఈ క్రమంలో ఐటీ రంగం జరిగిందన్నారు. న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ దిశగా తొలి 
సేవలను సైతం రాష్ట్ర న్యాయశాఖ వినియోగించుకోవాలని సూచించారు. అడుగుపడిందని, ఒకేసారి 23 జిల్లా కోర్టుల ఏర్పాటు 

దేశ న్యాయవ్యవస్థలో తెలంగాణ కొత్త అధ్యాయానికి తెర తీసిందన్నారు. జిల్లాల _ చరిత్రలో నిలుస్తుందన్నారు. జిల్లాల విభజనతో కేసుల బదిలీ 


* జూలై 2022 * తెలంగాణ * 23 


EY 


NL JUSTICE SATIS 
ణ్‌. (0571007 Ty 


Hor క Iver or 


జో ui we 
శ. శే 
| మ | | | 


నావే 


సులభం అవుతోందని ఎన్‌వి రమణ తెలిపారు. ఇటీవల కొందరు కోర్టు తీర్పులకు 
వక్ర భాష్యాలు చెప్తున్నారని, ఉన్నతస్థాయిలో ఉన్నవారిపై అభాండాలు వేయడం 
సరికాదన్నారు. న్యాయ వ్యవస్థ ఏ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పని చేయదని 
చురకలంటించారు. పరిధి దాటినవారిని ఉపే క్షించడం రాజ్యాంగ విరుద్ధమని, 
ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. 
న్యాయవ్యవస్థ ప్రజల హక్కుల పరిరక్షణ “కోసం అనునిత్యం రాజ్యాంగబద్ధంగా 
నిబద్ధతతో పని చేస్తోందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 
నిష్పక్షపాత, బలమైన, స్వేచ్చాయుత న్యాయవ్యవస్థ అవసరం అని సిజెఐ 
అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో తాను 
సంవత్సర కాలం నుంచి భారత (ప్రధాన న్యాయమూర్తిగా శాయశక్తులా కృషి 
చేస్తున్నానని తెలిపారు. న్యాయవ్యవస్థ ప్రజల కోసం పని చేస్తుందని, దాని పట్ల 
విశ్వాసం కలిగించాలని, అవగాహన పెంచాలని, సమాజంలో ఆరోగ్యవంతమైన 
చర్చ జరగాలని ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో పర్యటించి తెలియజేశానని చెప్పారు. 

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ... రాష్ట్రంలో 
జ్యుడిషీయల్‌ డిపార్ట్‌మెంట్‌లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో 
సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని 
హామీ ఇచ్చారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా 
కోర్టులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను గతంలో ఒకసారి 
రాష్ట్ర హైకోర్టు ప్రారంభోత్సవానికి వచ్చానని, ఇప్పుడు మళ్లీ 33 జ్యుడీషియల్‌ 
జిల్లాల వ్యవస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం సంతోషంగా 
ఉందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమనంలో ఉందని, చాలా 
అంశాల్లోనూ అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్టం తలసరి ఆదాయం, జిఎస్‌డిపి 
వృద్ధిరేటు, వ్యవసాయరంగం, ఇండస్ర్టియల్‌ గ్రోత్‌, ఐటి రంగంలో ఉజ్వలంగా 
దేదీప్యమానంగా దూసుకుపోతోందన్నారు. జస్టిస్‌ ఎన్‌వి రమణ ఇదే హైకోర్టులో 
పని చేసిన ఈ గడ్డ బిడ్డ, వారు ఎంతో పెద్ద మనసుతో కేంద్రంతో మాట్లాడి మన 
హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచారన్నారు. జిల్లా కోర్టులు కావాలని కోరిన వెంటనే 
సిజె అంగీకరించడంతో జిల్లా కోర్టులను ప్రారంభించుకోవడం మనందరికీ 
గర్వకారణమన్నారు. 


HONOURABLTD ERI JUSTICE N. V. RAMAN 
THE నం లన కరమ క్స్‌ 


HONOURABLE 92 2౬ న కనకం RAO, 
CHILT MINISTER OF TILANGANA 


TIN THE AUGUST కళంక మారమని 


* జూలై 2022 * తెలంగాణ * 24 


హైదరాబాద్‌ పాత జిల్లా మినహాయిస్తే మిగిలిన అన్ని 
జిల్లాల్లో కోర్టులు వస్తున్నాయన్నారు. ప్రజల ఇబ్బందులను 
దృష్టిలో ఉంచుకుని జిల్లా కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. 
ములుగు, భూపాలపల్లి రెండు పెద్ద జిల్లాలని పరిపాలనా 
వికేంద్రీకరణ ద్వారా సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ 
కోర్టులకు కావాల్సిన సిబ్బందిని మంజూరు చేసేందుకు 
ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లోయర్‌ భయ 
పటిష్టత కోసం ఇటీవలి కాలంలో హైకోర్టు చీఫ్‌ జసి జస్టి ప్‌ సతీష్‌ 
చంద్ర శర్మ, న్యాయశాఖ అధికారులతో సుదీర్హమైన భేటీ 
నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, సెషన్స్‌ 
కోర్టులకు వెళ్లేందుకు ప్రజలు చాలా ఇబ్బందులు 
పడేవారన్నారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని 
పరిపాలనలో సంస్కరణలను అమలు చేశామని, ఇందులో 
భాగంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని 
వివరించారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఎన్నో 


సత్ఫలితాలను సాధించామని, సిటి సివిల్‌ కోర్టులు, రంగారెడ్డి 


కోర్టు చాలా ఓవర్‌ లోడెడ్‌గా ఉన్నట్టు సమాచారం 
అందిందన్నారు. వీటిని కూడా _ విభజించాలని 
అనుకుంటున్నామని దీనికి సంబంధించిన (ప్రతిపాదనలు 
పంపిస్తే ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందన్నారు. 
దీంతో ప్రజలకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉందని 
సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ 
న్యాయ, అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, జస్టిస్‌ 
ఉజ్వల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఓ నవీన్‌ శావ, హై కోర్టు జడ్జీలు, 
సీనియర్‌ అడ్వకేట్లు, రాష్ట న్యాయ అధికారులు, హైకోర్టు 
సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు. 


సమస్యలకు అల్లు 


రాష్ట్రవ్యాప్తంగా వున్న వ్యవసాయ భూములన్నింటిని క్రమబద్దీకరించే ఉద్దేశంతో “భరణి” పోర్టల్‌ను (ప్రారంభించారు. 
ఈ పోర్టల్‌ ప్రారంభించిన తర్వాత భూముల అమ్మకాలు కొనుగోళ్ళు కాలయాపన లేకుండా విజయవంతంగా 
జరుగుతన్నప్పటికీ, అక్కడక్కడా కొన్ని సమస్యలు ఇప్పటికీ ఉత్పన్నమవుతున్నాయి. వాటన్నింటిని సమూలంగా 
పరిష్కరించే ఉద్దేశంతో పైలట్‌ ప్రాజెక్ట్‌గా సిద్ధిపేట జిల్లా ములుగు రైతు వేదికలో ధరణి అవగాహన సదస్సును 
ఏర్పాటు చేశారు. ఈ అవగాహనా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌, 
సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, శేషాద్రి, రాహుల్‌ బొజ్జ, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ పాల్గొన్నారు. 
ఈ బృందం రైతులతో ధరణి సమస్యలపై ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక, 
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... 


రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ధరణి అనే 
విప్లవాత్మకమైన మార్చు తేవడంతో అద్భుతమైన 
ప్రయోజనాలు కలిగాయి. గతంలో ఎల్‌ఆర్‌ యూపీ ద్వారా 
కొన్ని భూ సమస్యలు మిగిలిపోయాయి. ఆ సమస్యల్ని మీ 
దగ్గరికి వచ్చి అర్థం బసు ఒక్క భూ సమస్య లేకుండా 
పరిష్మార దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు 
ఇవాళ ములుగులో ధరణి పై అవగాహన సదస్సు చేపట్టాం. 

ధరణి అనేది ఒక అద్భుతం. ధరణి అనేది ఒక 
విప్లవాత్మకమైన చర్య. ఆ ధరణిలో నెలకొన్న భూ సమస్యలు 
ఏమిటి.? అంటే ధరణికి ముందు గత అధికారులు ఎల్‌ఆర్‌ 
యూపీలో కొన్ని భూ సమస్యలు ధరణిలో ఎక్కనందున, 
ఎదురైన అవాంతరాలు.. తప్పుగా ఎక్కడం వల్ల కొన్ని 
ఇబ్బందులు తలెత్తాయి. అలా ఎదురైన భూ సమస్యలకు 
పరిష్కారం చూపేలా.. ఎలాంటి భూ సమస్య లేకుండా చూపాలన్నదే ఈ సదస్సు 
ముఖ్య ఉద్దేశ్యం. ధరణిలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. రైతుల భూసమస్యల పరిష్కారం 
కోసమే సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ తీసుకు వచ్చారు. ఇది అతి పెద్ద కార్యక్రమం.. 
కొన్ని సాంకేతిక సమస్యలతో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైతులు భూములు 
విషయంలో తరతరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు ధరణి ద్వారా 
పరిష్మారమయ్యాయి. కోర్టు కేసులు, కుటుంబ తగాదాల వల్ల కొన్ని భూసమస్యలు 
పెండింగ్‌లో పడ్డాయి. కోర్టు కేసులు కాకుండా, వ్యక్తి గత సమస్యలు లేకుండా 
ఉన్న ప్రతి భూ సమస్యను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. పైలెట్‌ 
ప్రాజెక్టుగా ములుగు మండలంలో వంద శాతం సమస్యలు పరిష్కరించి రైతులకు 
ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. ములుగు తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 
అన్నీ గ్రామాల్లో చేపడతాం. టైం బౌండ్‌ ప్రోగ్రాంతో ఈ కార్యక్రమాన్ని వంద శాతం 
అన్నీ గ్రామాల్లో భూ సమస్యలు పరిష్మారిస్తాం. ఎవరూ అసలు ఆందోళన చెందొద్దు. 
రైతులెవరూ తమ సమస్యల పరిష్కారం కోసం పైరవీకార్లను ఆగశ్రయించవద్దు. 
డబ్బులు ఇవ్వొద్దు. రైతుల భూములకు వందేళ్ల వరకు కూడా పూర్తి భద్రత ఉంటుంది. 
ధరణి ద్వారా అనేక అక్రమాలకు చెక్‌ పడింది. భూమిపై పూర్తి హక్కు కల్పించబడింది. 

రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ... ధరణి ఒక విప్లవాత్మకమైన 


* జూలై 2022 * తెలంగాణ * 25 


కార్యక్రమం. సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని స్వయంగా 
రూపొందించారు. నిజమైన భూ యజమానులకు భూమిపై 
పూర్తి హక్కు కల్పించాలని., భూమి బదిలీ ప్రక్రియ 
వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశ్యం. ధరణి 
పోర్టల్‌ ఇప్పటి వరకు 7 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. 
భూముల అమ్మకాలు కొనుగోళ్లు విజయవంతంగా 
కొనసాగుతున్నాయి. పూర్తి పారదర్శకంగా ధరణి రిజి స్టేషన్లు 
15 నిమిషాల్లో పూర్తవుతున్నాయి. ఇప్పటివరకు 9 లక్షల 
రిజిస్ట్రేషన్లు 2.5 లక్షల గిఫ్ట్‌ డీడ్‌లు జరిగాయి. ధరణి పోర్టల్‌ 
లో ఎలాంటి సమస్య లేదు. సాంకేతిక సమస్యలే కొన్ని 
ఉన్నాయి. ధరణిలో కొత్తగా మరో 38 మ్యాడ్యూల్స్‌ చేర్చాము, 
వీటి ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతర 
చిన్న చిన్న సమస్యలను కూడా వంద శాతం పరిష్కరించాలని 
సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా ములుగు 
మండలం నుండి ఈ కార్యక్రమాన్ని పైలట్‌గా పారంభించాం. 
రాష్ట వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సదస్సులు నిర్వహించి 
ప్రతి గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. క్ర 


తెలంగాణ ఏర్పాటైన తరువాత ఓవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ చేపడుతూనే మరోవైపు ప్రైవేటు రంగంలో 
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా లక్షలాది ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేస్తోంది 
తెలంగాణ ప్రభుత్వం. పెట్టుబడుల ఆకర్షణకు వివిధ దేశాలు పర్యటించి దిగ్గజ కంపెనీలను ఎన్నింటినో తెలంగాణకు 
రప్పించడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారు. 


జనక ఓ 
శ జ La 
aA 


- దిలీప్‌ కొణతం 


రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ మే నెలలో లందన్‌, దావోస్‌లో 
తెలంగాణ ప్రతినిధి బృందంతో జరిపిన పర్యటన పెట్టుబడుల వెల్లువ సృష్టించింది. 
ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో పేరెన్నిక గలిగిన అనేక కంపెనీలు తెలంగాణలో 
పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చాయి. 

రాష్టం ఏర్పడ్డాక తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికా, చైనా, 
జపాన్‌ వంటి దేశాలకు (ప్రతినిధి బృందంతో వెళ్లిన మంత్రి కేటీఆర్‌, తొలిసారిగా 
లండన్‌ పర్యటనకు వెళ్లారు. తొలుత లండన్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు హీత్రో 
విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ పౌరులు ఘన స్వాగతం పలికారు. ఈ 
పర్యటనలో మంత్రి వెంట బ్రిటిష్‌ డిప్యూటీ హైకమీషనర్‌ ఆండ్రూ ప్లెమింగ్‌, 
యూకే-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 

లండన్‌లో అనేక ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు 
జరిపారు. బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల మంత్రి రనిల్‌ జయవర్ధనేతో 
జరిగిన సమావేశంలో తెలంగాణ, టబ్రిటన్‌ల మధ్య వివిధ అంశాల్లో పరస్పర 
సహకారం గురించి చర్చించారు. 

ప్రఖ్యాత బ్రిటిష్‌ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు లార్జ్‌ కరణ్‌ బిల్లిమోరియా 
మంత్రి కేటీఆర్‌ తో బ్రిటన్‌ పార్లమెంటు భవనంలో సమావేశమయ్యారు. 

కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ (బ్రిటిష్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు, పలువురు బ్రిటన్‌ ఎంపీలతో 


దావోస్‌లో పెట్టుబడుల వెల్లున 


* జూలై 2022 * తెలంగాణ * 26 


| ECWNUAMIE 
| FORUM 


aN mre 


పార్లమెంటు భవనంలో జరిగిన సదస్సులో పాల్గొన్న మంత్రి 
కేటీఆర్‌ బ్రిటిష్‌ కంపెనీలకు హైదరాబాదు నగరం, 
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ అవకాశాల గురించి 
సవివరంగా వివరించారు. 

లండన్‌లోని భారత హైకమీషన్‌ కార్యాలయం అక్కడున్న 
ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రత్యేక 
సమావేశం ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. 
సుమారు వందమంది ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలు, 
వృత్తి నిపుణులు పాల్గొన్న ఆ సమావేశంలో ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న 
సర్వతో ముఖాభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. 

స్విట్టర్లాండ్‌లోని దావోస్‌ పట్టణంలో జరిగే ప్రతిష్టాత్మక 
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొనవలసిందిగా మంత్రి 
కేటీఆర్‌ను నిర్వాహకులు ఈ ఏడాది కూడా ఆహ్వానించారు. 
ప్రతి సంవత్సరం జనవరి మూడో వారంలో జరిగే దావోస్‌ 
సదస్సు ఈసారి కోవిడ్‌ కారణంగా వాయిదాపడి మే నెలలో 
జరిగింది. 

లండన్‌లో వారం రోజుల పర్యటన ముగించుకున్న మంత్రి 


కేటీఆర్‌ బృందం నేరుగా అక్కడినుండి ప్రపంచ ఆర్థిక 
సంస్థ (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) సమావేశాల్లో 
పాల్గొనడానికి _ స్విట్టర్లాండ్‌లోని _ దావోస్‌కు 
బయలుదేరి వెళ్లింది. 

దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో 
ఈసారి భారత్‌ నుండి ఆరు రాష్ట్రాలు పెవిలియన్లు 
ఏర్పాటు చేసి తమతమ ప్రతినిధి బృందాలను 
పంపగా మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ 
పెవిలియన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 
దావోస్‌లోని ప్రధాన వీధి ప్రోమినేద్‌లో తెలంగాణ 
పెవిలియన్‌ సదస్సు జరిగిన నాలుగు రోజులపాటు 
సందర్శకులతో కిటకిటలాడింది. 

వ ప్రాంగణంలో ఏర్పాటయిన తెలంగాణ 
పెవిలియన్‌లోకి ప్రవేశించగానే రిసె సెప్పన్‌ పక్కనే we జరుగుతున్న అభివృద్ధి 
గురించి సందర్శకులకు వివరించే జ వర్చువల్‌ రియాలిటీ షో ఏర్పాటు వ 
మీడియా క. కోసం ఒక వెదక పుపతసల కోసం జక బోర్డ్‌ రూం, 
సందర్శకుల కోసం తెలంగాణ సమాచారం, పాలసీలతో కూడిన బ్రోచర్లు 
అందుబాటులో ఉంచారు. పెవిలియన్‌కు విచ్చేసిన మల్టీ నేషనల్‌ కంపెనీల 
సీ ఈ.ఓ.లు, మీడియా ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నాయకులు, తెలంగాణ 
పెవిలియన్‌ను అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. 


2022 దావోస్‌ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలు 

* హ్యుండై గ్రూప్‌ తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి 
పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో దావోస్‌లోని తెలంగాణ 
పెవీలియన్‌లో హ్యుండై సిఐఓ యంగ్బోచి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో ఈ పెట్టుబడి 
పెట్టనున్నట్లు తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే ee త ne 
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా 
ఉండేందుకు స సంస్థ అంగీకరించింది. 

* తెలంగాణ రాష్టంలో నూతనంగా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు 
స్టాడ్లర్‌ రైల్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో 
తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. 
తెలంగాణ రాష్టంలో ఉన్న మేధా సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్టాడ్లర్‌ రైల్‌ కలిసి 
ఈ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. స్టాడ్లర్‌ రైల్‌ కంపెనీ పెడుతున్న 
వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు 
రానున్నాయని తెలిపారు. 

* అలియాక్సిస్‌ సంస్థకు చెందిన ఆశీర్వాద్‌ పైప్స్‌ రూ. 500 కోట్ల పెట్టుబడితో 
తమ తొలి కర్మాగారాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 
దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో అలియాక్సిస్‌ సిఎఫ్‌ఓ కోయెన్‌ స్టిక్కర్‌ సమావేశం 
అనంతరం సంస్థ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలోని 
500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. అలియాక్సిస్‌ సంస్థ 
ప్లాస్టిక్‌ పైల్స్‌, ఫిట్టింగ్లు ఇతర ఉపకరణాలు తయారు చేస్తుంది. 

9 లులు [గ్రూప్‌ రాష్ట్రంలో రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ప్రాసెసింగ్‌ 
రంగానికి సంబంధించి తెలంగాణలో మరో ప్రాంతంలోనూ తమ యూనిట్‌ 


* జూలై 2022 * తెలంగాణ * 27 


iy 


లండన్‌ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలు 
9 (ప్రముఖ యుకె ఫార్మా కంపన స “సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ 


సిస్టమ్స్‌” హైదరాబాద్‌లో తమ పార్టికల్‌ క్యారెక్టరైజేషన్‌ 
లాబొరేటరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 
ఏడువేల చదరపు మీటర్ల వైశాల్యంలో హైదరాబాద్‌ 
లో ఏర్పాటు చేయబోయే ఈ ల్యాబ్‌ లో జెషధాల 
తయారీలో కీలకమైన ఫార్మాసుటికల్‌ పౌడర్‌ 
క్యారెక్టరైజేషన్‌ పై పరిశోధనలు జరుగుతాయి. ఎన్నో 
జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల బెషధ 
ప్రయోగాలకు ఈ ల్యాబొరేటరీ వేదిక కానుంది. రాబో 
యే రెండు సంవత్సరాల్లో ఈ ల్యాబ్‌ను మరింత 
విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ 
సిస్టమ్స్‌ ప్రకటించింది. 

ప్రతిష్టాత్మక లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌తో తెలంగాణ 
ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 
హైదరాబాద్‌ ఫార్మా సిటీలో ఏర్పాటు చేయబోయే 
ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, 
అకాడమిక్‌ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో 
కలిసి కింగ్‌ కాలేజ్‌ పనిచేస్తుంది. ఫార్మారంగ ఉన్నత 
విద్యావకాశాలు, పరిశోధన, విద్యార్థుల 
బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో 
తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్‌ కాలేజ్‌ తన 
సహకారాన్ని అందిస్తుంది. 

ఎలక్ట్రిక్‌ బస్సులు, వ్యాన్లు, వాణిజ్య వ్యాన్ల తయారీ 
సంస్థ అరైవల్‌ యూకే లిమిటెడ్‌ను సందర్శించి 
కంపేనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ చర్చలు 
జరిపారు. తెలంగాణతో పాటు భారతదేశంలోని 
వివిధ (ప్రాంతాల్లో తమ ఎలక్ట్రిక్‌ వాహనాల 
వ్యాపారాన్ని విస్తరిం చుకునేందుకు అలాక్స్‌ రిసోర్సెస్‌ 
ఎల్‌ఎల్పీతో అరైవల్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకున్నది. 


fi 


ప్రారంభించే లక్ష్యంతో కన చేస్తున్నామని, ఇందుకు 
సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన 
చేయనున్నట్లు యూసుఫ్‌ అలీ తెలిపారు. ఫుడ్‌ _ గ్‌ 
ప్రాసెసింగ్‌ యూనిట్లకు సంబంధించి త్వరలోనే 
శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణ 
ప్రాంతం నుంచి యూరప్‌ వంటి విదేశాలకు 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసే 
స్థాయిలో తమ యూనిట్‌ ఉండబోతున్నట్లు 
యూసుఫ్‌ అలీ తెలిపారు. రాష్టంలో తమ 
(గ్రూప్‌ తరఫున మరిన్ని పెట్టుబడులను భారీ 
కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాల కోసం 
పెట్టనున్నట్లు మంత్రి కేటిఆర్‌కు యూసుఫ్‌ అలీ 
వివరించారు. 

* ఫెర్రింగ్‌ ఫార్మా హైదరాబాద్‌లో రూ. 500 కోట్లతో 
తన విస్తరణ ప్రణాళికలు వెల్లడించింది. 
భారతదేశంలో తమ కార్యకలాపాల 
విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని 
ఎంచుకున్నట్లు స్విట్టర్లాండ్‌ కు 
చెందిన ఫె[ర్రింగ్‌ ఫార్మా 
ప్రకటించింది. 

* స్విట్టర్లాండ్‌కు చెందిన ప్రముఖ 
బీమా స సంస్థ స్విస్‌ రీ ఆగస్టు 
నెలలో హైదరాబాద్‌లో తమ 
కార్యాలయాన్ని 
ప్రారంభించబోతున్నట్లు 
ప్రకటించింది. దావోస్‌లో జరిగిన 
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ 
సదస్సులో మంత్రి కేటీఆర్‌తో స్విస్‌ రీ 
గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెరోనికా స్మాట్టి 
భేటీ అనంతరం తమ నిర్ణయాన్ని 
ప్రకటించారు. 160 సంవత్సరాల సుదీర్హ చరిత్ర కలిగిన 
స్విస్‌ రీ బీమా స సంస్థ స్విట్టర్లాండ్లోని జ్యూరిక్‌ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా 
80 స్థానాల్లో తమ “కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. 

* ఈ కామర్స్‌ సంస్థ 'మీషో' హైదరాబాద్‌లో తమ సంస్థను ఏర్పాటు 
చేయడానికి ముందుకువచ్చింది. ఇప్పటిదాకా ఈ సంస్థ సేవలు నగరాలకు 
మాత్రమే పరిమితమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న 
ఒప్పందం మేరకు రాష్ట్రంలోని ద్వితీయ [శ్రేణి పట్టణాలకు కూడా ఈ సంస్థ 
సేవలు అందనున్నాయి. 

* స్పానిష్‌ మల్టీ నేషనల్‌ కంపెనీ “కీమో ఫార్మా” హైదరాబాద్‌ నగరంలో 100 
కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపింది. 
స్పెయిన్‌ దేశానికి చెందిన కీమో ఫార్మా ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో తన 
కార్యకలాపాలను కొనసాగిస్తుండగా, అదనంగా తన రెండో ఉత్పత్తి యూనిట్‌ను 
ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 

* తెలంగాణలో మరో తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు స్పైడర్‌ ఎలెక్టిక్‌ 


* బూలై 2022 * తెలంగాణ * 28 


ఈ రోజు ప్రకటించింది. మంత్రి 
కేటీఆర్‌ తో దావోస్‌ లో 
సమావేశమైన స్పైడర్‌ ఎలక్ట్రిక్‌ 
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ 
లుక్‌ రిమోంట్‌ ఈ మేరకు 
కంపెనీ తరఫున ప్రకటన 
చేశారు. తమ నూతన 
తయారీ ప్లాంట్‌ నుంచి 
\ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, 
ఆటోమేషన్‌ ఉత్పత్తులను 
తయారు చేయబోతున్నట్లు 
తెలిపారు. 
* తెలంగాణలో 
డిజిటలైజేషన్‌ను వేగవంతం 
చేసేందుకు రాష్ట ప్రభుత్వం మాస్టర్‌ 
కార్డుతో అవగాహన ఒప్పందం చేసుకున్నది. 
డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించి 
ప్రపంచస్థాయి పౌరసేవలను 
అందించేందుకు మాస్టర్‌ కార్డుతో రాష్ట 
ప్రభుత్వం భాగస్వామి కానున్నది. 
* అంతర్జాతీయ కంపెనీ జిఎంఎం 
ఫాడులర్‌ హైదరాబాద్‌లో తన తయారీ 
కేంద్రాన్ని భారీగా విస్తరించనున్నట్లు 
ప్రకటించింది. ఫార్మా కంపెనీలకు 
అవసరమయ్యే గ్లాస్‌ రియాక్టర్‌, ట్యాంక్‌, 
కాలమ్‌లను తయారు చేసే జిఎంఎం 
ఫాడులర్‌ హైదరాబాద్‌ తయారీ కేంద్రంపై 
అదనంగా 8.7 మిలియన్‌ డాలర్ల 
పెట్టుబడి పెట్టబోతుంది. 
క్షయవ్యాధి (టిబి) డయాగ్నస్టిక్‌ కిట్లను తయారుచేసే 
గ్లోబల్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు 
చేస్తున్నట్లు ఈఎంపిఈ డయాగ్నోస్టిక్స్‌ ప్రకటించింది. 
జీనోమ్‌ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 
లక్షల టీబీ నిర్దారణ కిట్‌లను తయారుచేస్తామని కంపెనీ 
ప్రకటించింది. రూ. 50 కోట్ల పెట్టుబడితో 150 
మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కంపెనీ 
కల్పించబోతుంది. 
హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ప్రపంచ ఫార్మా 
దిగ్గజం డీఎఫ్‌ఈ ఫార్మా తన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ 
కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 
డీఎఫ్‌ ఈ ఫార్మా ఏర్పాటు చేయనున్న కేంద్రం క్లోజర్‌ 
టూ ఫార్ములేటర్‌ (సీ2ఎఫ్‌) ప్రాతిపదికన పని 
చేయనుంది. 


ఇప్పుడు భారత్‌ అగ్రదేశాల చెంతన 


డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో 24 వేల కోట్ల పెట్టుబడి 


భారత దేశ చరిత్రలో తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో తెలంగాణకు భారీ 
పెట్టుబడి దక్కింది. 24 వేల కోట్ల రూపాయలను తెలంగాణలో డిస్‌ప్లే ఫ్యాబ్‌ కోసం 
పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఎలెస్ట్‌ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరులో 
మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన 
ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 
ఎలెస్ట్‌ కంపెనీ ఇప్పుడు రాష్టంలో ఈ డిస్‌ప్లే ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నది. 
దేశంలో ఫ్యాబ్‌ రంగంలో పెట్టుబడి పెడుతున్న తొలి కంపెనీగా ఎలెస్ట్‌ 
చరిత్రకెక్కనున్నది. ఎలెస్ట్‌ కంపెనీ ప్రపంచ ఫార్వ్యూన్‌ 500 కంపెనీల్లో ఒకటైన 
రాజేష్‌ ఎక్స్‌పోర్ట్‌ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఎలెస్ట్‌ కంపెనీ అమోలెడ్‌ డిస్‌ప్లే, 
లిథియం అయాన్‌ సెల్స్‌, బ్యాటరీలు, ఎలక్టిక్‌ వాహనాల తయారీ కోసం 
ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో ఉన్న ప్రపంచంలోనే 
అత్యుత్తమ కంపెనీల శాస్త్ర సాంకేతికతల మేరకు తన ఉత్పత్తులను తయారు 
చేయనున్నది. ఈ ఒప్పందం ద్వారా రాష్టంలో 6వ తరం (6th Generation) 
అమోలెడ్‌ డిస్‌ప్లే ఫ్యాబ్‌ ఉత్పత్తి కోసం 
24 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా 


గా 


థి 
పెట్టనున్నది. ఈ పెట్టుబడి ద్వారా స్మార్ట్‌ 


చేయనున్నది. 

డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో తెలంగాణకు 
రానున్న ఈ పెట్టుబడి ద్వారా కేవలం 
తెలంగాణను మాత్రమే కాకుండా మన 
భారతదేశాన్ని సైతం చైనా, అమెరికా, 
జపాన్‌ వంటి అతికొద్ది దేశాల సరసన 
నిలబెడుతుందని మంత్రి కేటీఆర్‌ 
తెలిపారు. ఈరోజు తెలంగాణకు వస్తున్న 
ఈ పెట్టుబడి రాష్ట్రానికే కాకుండా 
దేశానికి కూడా గర్వకారణమన్నారు. 
భారతదేశ సెమీకండక్టర్‌ మిషన్‌ ప్రకటన 
తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ఫ్యాబ్‌ 
రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ఈ 
రోజు తమ కృషి ఫలించి, ఎలెస్ట్‌ కరపైన్‌ పెట్టుబడి (ప్రకటన చేసిందన్నారు. ఈ 
పెట్టుబడి తర్వాత ఫ్యాబ్‌ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న 
ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ డిస్‌ప్లే ఫ్యాబ్‌ ఏర్పాటు తర్వాత రాష్టంలో 
ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, ఈకోసిస్టం వంటి దాని అనుబంధ రంగాల్లో వృద్ధికి గణనీయమైన 
అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్‌ వ్యక్తం చేశారు. దేశ 
చరిత్రలోనే ఈ అతిపెద్ద పెట్టుబడి ప్రకటన తర్వాత సెమీ కండక్టర్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ 
రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్టం 


* జూలై 2022 * తెలంగాణ * 29 


అగ్రస్థానంలో నిలువబోతున్నదన్నారు. 

తెలంగాణ రాష్టంలో తాము ఏర్పాటు చేయబోతున్న 
డిస్‌ప్లే ఫ్యాబ్‌ వలన ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్‌ 
టాలెంట్‌ ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని, 
అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్‌ లో 
3000 మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ 
నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఈ 
అవగాహన ఒప్పంద కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన 
రాజేష్‌ ఎక్స్‌పోర్ట్‌ ఛైర్మన్‌ రాజేష్‌ మెహతా అన్నారు. 
దీంతోపాటు డిస్‌ప్లే ఫ్యాబ్‌ భాగస్వాములు, ఈ రంగ 
అనుబంధం సంసలు, సరఫరాదారుల వంటి రూపంలో 
వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తమ ఎలెస్ట్‌ కంచన్‌. 
ఆరవ తరం అమోల్డ్‌ డిస్‌ప్లే తయారీ ద్వారా భారతదేశం 


బ్‌ చా. క్‌ 


నుంచి గొప్ప ఫ్యూచర్‌ టెక్నాలజీని ప్రపంచానికి 
అందించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 
బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు, 
ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, డైరెక్టర్‌ 
ఎలక్టానిక్స్‌ సుజయ్‌ కారంపురి, ఎలెస్ట్‌ సీఈఓ శ్యామ్‌ 
రఘుపతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 
ఫ్యాబ్‌ రంగంలో ఎలెస్ట్‌ కఠిపనీ పెడుతున్న భారీ పెట్టుబడి 
మూలంగా, మన దేశం అగ్రరాజ్యాల సరసన నిలిచింది. 
అ 


ఓం సర్వ స్వరూపే సర్వేశి సర్వ శక్తి సమన్వితే । 


ఓం భయేభ్యస్తాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ॥ ఎతు మతోహతి 


బోనం అనేది భాషా పరంగా వికృతి. భోజనం ప్రకృతి. అమ్మకు నైవేద్యం 
(భోజనం) పెట్టడం బోనం. ఎందుకు ఆషాఢమాసంలోనే ఈ బోనం సమర్పించడం. 
ఏ మాసంలోనైనా, ఎప్పుడైనా పెట్టవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వివాహాది శుభకార్యాలు 
చేసుకున్నప్పుడు మొదట పోచమ్మకు వస్త్రాలు, బోనం సమర్పిస్తారు. అది వారి ఇంటి 
ఆచారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆషాఢమాసంలో ప్రత్యేకంగా బోనం సమర్పించడం 
అనేది విశేషం. అది కూడా ఇంటికి ఆడపడుచులను పిలిచి భోజనం పెట్టిన రీతిగా 
అందరూ సామూహికంగా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పెద్ద ఉత్సవంగా ఈ 
పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. 

అసలు బోనం ఎందుకు పెడతారు. ప్రకృతి పరంగా చూస్తే మూడు కాలాల్లో 
వర్షాకాలం మొదలయ్యే మాసం ఆషాఢం. సహజంగా ప్రకృతిలో సమతుల్యత లేక 
వర్షాలు పడే సమయంలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా, కలరా, 


* బూలై 2022 * తెలంగాణ * 30 


మశూచి వంటి అంటువ్యాధులు చాలా త్వరగా ప్రబలుతాయి. 
అంటువ్యాధుల బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా 
ఉండాలని, తమను కాపాడే బాధ్యత అమ్మతల్లిదే అని భావించి 
అందరూ అమ్మకు నైవేద్యంగా బోనం సమర్పిస్తారు. 
సాధారణంగా చికెన్‌పాక్స్‌ వస్తే అమ్మతల్లి వచ్చింది. అమ్మ 
పోసింది అంటాం. అప్పుడు కూడా ఆ వ్యాధి తగ్గిన తర్వాత 
అమ్మవారికి కల్లు పోయించడం, నైవేద్యం సమర్పించడం 
చేస్తారు. ప్రత్యేకంగా ఆషాఢమాసంలో బోనాలు అందరూ 
సుఖశాంతులతో ఉండాలని, ప్రజలను, దేశాన్ని కాపాడాలనే 
ఉద్దేశంతో సమర్పిస్తారు. 

బోనాలు అనేవి మన ప్రాంతంలో ఏవిధంగా 


ప్రారంభమైనాయి. వీటికి పూర్వ చరిత్ర ఏమైనా ఉందా, బోనాలు సమర్పించడంలో 
శాస్త్రీయ దృక్కోణం, సామాజిక నేపథ్యం వంటివి మనం అధ్యయనం చేస్తే ఈ పందుగ 
జరుపుకోవడంలోని పరమార్థం అర్థమవుతుంది. 

1869లో హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌లలో ప్లేగువ్యాధి వచ్చి వేలాదిమంది ప్రజలు 
మరణించారు. ప్రకృతితల్లికి వచ్చిన కోపాన్ని తగ్గించి, ఆ తల్లిని ప్రసన్నం 
చేసుకోవడానికి ఉత్సవాలు, జాతరలు నిర్వహించాలని పెద్దలందరూ భావించినారు. 
దానికే బోనాలు అని పేరు పెట్టుకొన్నారు. ఈ పండుగ జరుపుకోవడంలో ముఖ్య 
ఉద్దేశం మానవులకు హాని కలిగించే ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించాలని 
కోరుకుంటూ బోనం సమర్పించడం ప్రారంభించారు. అదేవిధంగా నిజాం కాలంలో 
కూడా బోనాల పండుగను నిర్వహించబడినట్లు తెలుస్తుంది. దాదాపు 200 
సంవత్సరాల నుండి ఈ బోనాల పండుగ జంటనగరాల్లో ఆషాఢమాసంలో (ప్రతి 
ఆదివారం విశేషం జరుపబడుతుంది. (గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా 
శ్రావణమాసంలో బోనాలు సమర్పిస్తారు. 


బోనాల పండుగను క్రమపద్దతిలో ఒక ఆచారంగా 
ఏవిధంగా నిర్వహిస్తారో వివరించుకుందాం. 


ప్రతి పండుగకు మనం ఇల్లు శుభ్రం చేసుకొని తోరణాలు కట్టుకున్న విధంగానే 
ఈ పండుగకు కూడా మామిడి, వేప తోరణాలు కట్టుకుంటారు. అమ్మవారికి 
శుచిగా అన్నం వండి అందులో పాలు బెల్లం వేసి నైవేద్యం వండుతారు. కొంతమంది 
ఉల్లిగడ్డలతో నైవేద్యం చేస్తారు. వండిన పదార్థాన్ని మట్టికుండ లేదా, ఇత్తడి, లేదా 
రాగి బిందెలో ఉంచుతారు. దానికి పసుపు రాసి వేప ఆకులను చుట్టుతారు. ఆ 
కుండపైన మరో చిన్న కుండను ఉంచుతారు. అందులో అమ్మవారికి సాక పోసి 
ఉంచుతారు. అంటే వండని పదార్థం. పసుపునీళ్ళు అమ్మవారికి సాకగా సమర్పిస్తారు. 
కొందరు అందులో కల్లు పోస్తారు. ఇక పాకం అంటే వండిన పదార్థం. అదే బోనంగా 
ప్రసిద్ధి చెందింది. ఆ కుండ చుట్టు పసుపురాసి ఎర్రటి, తెల్లటి బొట్లతో అలంకరిస్తారు. 
ఆధునిక కాలంలో కొందరు అమ్మవారి ముఖం పెట్టి చాలా అద్భుతంగా 
అలంకరిస్తున్నారు. ఆ తరువాత ఇంటిల్లిపాది పట్టు వస్ర్తాలు కట్టుకొని డబ్బు 
బాజాలతో, పోతరాజులతో కలిసి ఇంటిలో ఒక మహిళ బోనం ఎత్తుకొని 
ఊరేగింపుగా అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళతారు. 

బోనం సమర్పించే ప్రతిబృందం వారు సన్నటి పొడవాటి కర్రలు, రంగు రంగుల 
కాగితాలతో తొట్టెలను సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. బోనాల పండుగలో 
పోతరాజు పాత్ర చాలా ముఖ్యమైంది. ఇతడు అమ్మవారి సోదరుడైన పోతరాజు 
ప్రతిరూపంగా ఉంటాడు. ఇతడు ఆలయం దగ్గరికి వచ్చిన భక్తులకు దారి చూపిస్తూ 
నడుముకు వేపాకులు కట్టుకొని కొరడాతో కొట్టుకుంటూ, బోనం ఎత్తుకొచ్చిన 
మహిళలను ఆలయంలోకి తీసుకువెళతాడు. బోనం సమర్పించిన మరుసటిరోజు 
రంగం నిర్వహిస్తారు. ఇది భవిష్యవాణిగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి ఆలయానికి 
బోనం సమర్పించే ఆడవారందరూ అమ్మవారి ప్రతిరూపాలుగానే ఉంటారు. వారిని 
అమ్మ ఆవహించి మంచి చెడు చెప్తుందని, ప్రకృతి వైపరీత్యాలు, దేశ సౌభాగ్యం, 
(ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని, తనను తృప్తిపరిచే కార్యక్రమాలు చేయాలని 
భవిష్యవాణి చెబుతుంది. ఆయా ఆలయాల్లో ప్రతి సంవత్సరం రంగం చెప్పే 
కార్యక్రమం చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. బోనాల పండుగలో మరో ముఖ్యమైన 
ఆచారం ఘటం ఊరేగింపు. అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన రాగి కలశాన్ని 
ఘటం అంటారు. ఒంటికి పసుపు రంగు పూసుకొని ధోవతి ధరించి పూజారి ఘటాన్ని 


* జూలై 2022 * తెలంగాణ * 31 


ఊరేగిస్తాడు. పండుగ మొదటిరోజు నుండి చివరి రోజు 
అయ్యేవరకు ఈ ఘటాన్ని మేళతాళాల మధ్య ఊరేగిస్తారు. 

హైద్రాబాద్‌లోని అక్కన్న మాదన్న ఆలయం ఘటం ఏనుగు 
అంబారీలు, గుర్రాలు, అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ 
ఊరేగింపు ప్రారంభమై నయాపూల్‌ వద్ద అన్ని ఘటాలు 
చేరుకున్న తర్వాత నిమజ్జనం చేస్తారు. 

బోనాల సమయంలో పూర్వం దున్నపోతులను బలి 
ఇచ్చేవారు. ఆధునిక కాలంలో మేకలు, గొర్రెలు, కోళ్ళను 
బలిగా సమర్పిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి బోనం 
సమర్పించిన తర్వాత విందు భోజనం చేస్తారు. బోనాల 
పండుగలో మరో ముఖ్యమైన అంశం అమ్మవారి ఊరేగింపు. 
చాలా పెద్ద ఎత్తున రథాన్ని ఏర్పాటు చేసుకొని మేళతాళాలతో, 
పోతరాజుల విన్యాసాలతో, గుగ్గిలం, మైశాక్షి వంటి ధూపంతో 
అమ్మవారిని ఊరేగిస్తారు. యువకులు, ఆడవారు రథం 
ముందు నృత్యం చేస్తూ అమ్మవారి ఊరేగింపును ముందుకు 
తీసుకువెళ్లారు. బోనాల ఉత్సవ నిర్వహణ ఆయా ఆలయాలకు 
సంబంధించిన కమిటీలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. 
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా అనేక 
వసతులు ఏర్పాటు చేస్తారు. 


| Tf 

ఆషాఢమాసంలో జరిగే బోనాల ఉత్సవం రాష్ట్ర పండుగగా 
ప్రకటించిన ప్రభుత్వం అనేక సౌకర్యాలను కలిపిస్తూ ప్రజలు 
భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు తగిన 
సౌకర్యాలు కల్పిస్తుంది. సంప్రదాయబద్ధంగా శ్రావణ, 
ఆశ్వీయుజ మాసాల్లో అమ్మవారికి చేసే శిష్ట పూజలకు ఎంత 
ప్రాధాన్యం ఉందో ఆషాఢమాసంలో చేసే బోనాలు కూడా 
అంతే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఏ రూపంలో 
కొలిచినా అమ్మ ఒక్కటే. ఆ అమ్మే ప్రకృతి. ప్రకృతి 
సంబంధమైన ఆరాధనే పండుగలు, ముఖ్యంగా ఈ బోనాల 
ఉత్సవం. అ 


ఈవీ కేంస్టీం తెలంగాణ : మంత్రి కేటీఆర్‌ 


జహీరాబాద్‌లో ఈవీ పార్కుప్రారంభం : రూ.50 కోట్ల పనులకు శంకుస్థాపన 


తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను 
ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీని 
తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెచ్చిన ఈ పాలసీ 
అత్యుత్తమంగా ఉండడం వల్ల ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ 
పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థాపనకు తెలంగాణనే 
ఎంచుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి 
కే తారకరామారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 
ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పార్కును 
కేటీఆర్‌ ప్రారంభించారు. జీరో 21 ద్వారా ఉత్పత్తి చేసిన 
ఎలక్ట్రిక్‌ బైక్‌, ్రీవీలర్‌లను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా 
కేటీఆర్‌ మాట్లాడుతూ... తెలంగాణ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ 
పరిశ్రమలకు కేంద్రంగా మారుతున్నదన్నారు. దేశంలో 
ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవం వచ్చిందని, ఈవీల ఉత్పత్తి, 
వాడకం పెరుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీతో 
జహీరాబాద్‌లో ఎంజీ పరిశ్రమ ఎలక్ట్రిక్‌ వాహనాలను 
తయారుచేస్తున్నదని వెల్లడించారు. నిమ్హ్‌కు టైటాన్‌, వన్‌ మోటో 
లాంటి ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమలు రానున్నాయని 


* బూలై 2022 * తెలంగాణ * 32 


చెప్పారు. త్వరలో మహీంద్రా కంపెనీ సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలు, 
ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్ల ఉత్పిత్తిని ప్రారంభించనున్నదని వివరించారు. 
భవిష్యత్తులో ఇతర ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమలు 
తెలంగాణలో పెట్టుబడులు పెడతాయని అన్నారు. జహీరాబాద్‌ 
ఆటోమొబైల్‌ హబ్‌గా మారుతున్నదని చెప్పారు. 


దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్‌ ఫెసిలిటీ సెంటర్‌ 
ఆగస్టులో హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్‌ 
ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించననున్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు. 
ఇక్కడి పరిశ్రమలో ఆ కంపెనీ ౩ లక్షల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసింది. 
అనంతరం మహీంద్రా కంపెనీలో తయారైన మూడో లక్ష 
ట్రాక్టర్‌ను మంత్రి కేటీఆర్‌ మార్కెట్‌లోకి విడుదల చేశారు. 


జహీరాబాద్‌ అభివృద్దికి నిధులు 

జహీరాబాద్‌ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 
జహీరాబాద్‌లో కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 
రూ.66 కోట్ల నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు. జహీరాబాద్‌లో ట్యాంక్‌ బండ్‌ 
నిర్మాణానికి నిధులు ఇస్తామని పేర్కొన్నారు. 


భూములు కోల్పోయిన రైతుల 
కుటుంబాలకు ఉద్యోగ కల్పన 


తెలంగాణ ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టే ప్రభుత్వం కాదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం 
చేశారు. జహీరాబాద్‌ నిమ్స్‌లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని 
తెలిపారు. రైతులకు మెరుగైన పరిహారం అందజేస్తామని, వారి కుటుంబాల్లోని 
యువకులకు నిమ్స్‌లో ఉద్యోగాలు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని హామీ 
ఇచ్చారు. జహీరాబాద్‌లోని స్థానిక యువతకు ఉపాధి లభించేలా జహీరాబాద్‌లో 
“అబ్బుల్‌ కలాం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐటీఐ, 
పదో తరగతి చదివిన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి నిమ్హ్‌, మహీంద్రా, ఈవీ 
పార్కు తోపాటు ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు 
లభించేలా చూస్తామని వెల్లడించారు. నిమ్హ్‌ 
నిర్వాసితుల భవిష్యత్తుకు భద్రత ఇచ్చేలా చర్యలు 
తీసుకొంటామని భరోసా ఇచ్చారు. రైతులకు తగిన 
పరిహారంతోపాటు అదనపు సహాయం అందేలా 
చూడాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ను మంత్రి 
ఆదేశించారు. 


వెమ్‌ టెక్నాలజీస్‌కు శంకుస్థాపన 
అంతకుముందు, సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ 
మండలం చీలపల్లిలో నిమ్జ్‌లో ఏర్పాటవుతున్న తొలి 
పరిశ్రమ వెమ్‌ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ 
ఫెసిలిటీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ 
సందర్భంగా మాట్లాడుతూ జహీరాబాద్‌ 
నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 12,635 


* జూలై 2022 * తెలంగాణ * ౨3 


ఎకరాల్లో నిమ్జ్‌ ఏర్పాటు అవుతున్నదని చెప్పారు. వెమ్‌ 
టెక్నాలజీస్‌కు కోరిన మేరకు భూములు, రాయితీలు 
ఇచ్చామని, పరిశ్రమ ఏర్పాటు అనంతరం స్థానికులకు ఉపాధి 
అవకాశాలు కల్పించాలని కంపెనీని కోరారు. పరిశ్రమకు 
చుట్టుపక్కల ఉన్న గ్రామాల అభివృద్ధికి చేయూతనివ్వాలని 
అన్నారు. 

మంత్రి కేటీఆర్‌ పర్యటనలో ఎంపీలు బీబీ పాటిల్‌, కేఆర్‌ 
సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతికిరణ్‌, 


భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాళ్‌రెడ్డి, యాదవరెడ్డి, జడ్పీ 
ఛైర్‌పర్సన్‌ మంజు శ్రీజైపాల్‌రెడ్డి, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ 
సునీతారెడ్డి, కార్మికుల సంక్షేమ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, డీసీసీబీ 
ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ శివకుమార్‌, 
వెమ్‌ టెక్నాలజీస్‌ ఛైర్మన్‌ వెంకటరాజు, పద్మజా గ్రీన్‌ టెక్‌ 
సీఈవో అమిత్‌రెడ్డి, మహీంద్రా ప్లాంట్‌ హెడ్‌ రాయ్‌, ఎంజీ 
గ్రూప్‌ ఎండీ అమిత్‌ కామత్‌ తదితరులు పాల్గొన్నారు. * 


ఐటీ రంగ ప్రగతి ప్రస్తానం 


ప్రతిఫలిస్తున్న డిజటల్‌ తెలంగాణ స్వప్నం 


- ముడుంబై మాధవ్‌ 


ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, పురోగతి, పనితీరును ప్రజలముందు 
వార్షిక నివేదికల రూపంలో ఉంచాలన్న మంత్రి కేటీ రామారావు నిర్ణయం 
మేరకు ఐటీ శాఖ గత ఏడేళ్లుగా రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా 
ప్రగతి నివేదికలను వెలువరిస్తున్నది. ఆ క్రమంలోనే 2021-22 సంవత్సరం 
వార్షిక ప్రగతి నివేదికను ప్రముఖ ఐటీ స సంస్థ టెక్‌ మహీంద్రా హైదరాబాద్‌ 
ప్రాంగణంలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు 1 జూన్‌, 2022 నాడు 
విడుదల చేశారు. కోవిడ్‌ రెండవ, మూడవ దశల ప్రతికూల ప్రభావాన్ని 
తట్టుకుని ఐటీ శాఖ స్ఫూర్తిదాయకంగా పనిచేసింది. దాని పర్యవసానంగా 
తెలంగాణ ఐటీ రంగం అప్రతిహతంగా తన ప్రగతి ప్రస్థానం 
కొనసాగిస్తున్నది. డిజిటల్‌ తెలంగాణ స్వప్నాన్ని ప్రతిఫలింపచేస్తున్నది. “ఐటీ 
శాఖ వార్షిక నివేదిక ఈ పనితీరుకు, ఫలితాలకు అద్దంపట్టింది. 

2021- 22 సంవత్సరానికి గాను ఐటీ/ వ్ర శేవల ఎగుమతుల 
విషయంలో తెలంగాణ రాష్టం మునుపెన్నడూ చూడని ప్రగతిని 
సాధించింది. గత ఏడాది 1,45,522 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల 
విలువ 2021-22 సంవత్సరానికి 1,83,569 కోట్లకు చేరింది. రాష్ట 
ఏర్పాటునుండి ఇదే అత్యధిక వార్షిక వృద్ధిరేటు (26. 14శాతం). ఇదె 
కాలానికి భారతదేశపు ఐటీ పగమతుణ 17.20శాతం వృద్ధిని సాధిస్తాయని 
నాస్‌కాం అంచనా వేసింది. భారతదేశ స స్థూల ఐటీ ఎగుమతులలో తెలంగాణ 
రాష్ట్ర వాటా క్రమేపీ పెరుగుతూ వస్తున్నది. 2014-15 సంవత్సరంలో 
13.22శాతం గా ఉన్న తెలంగాణ వాటా 2021-22 నాటికి 
15. 79శాతానికి ఎగబాకింది. ఇంకా, తెలంగాణ ఐటీ రంగం 2021-22 
సంవత్సరానికి రికార్డు సంఖ్యలో 1,49,506 కొత్త ఉద్యోగాలను 
సృష్టించింది. భారతదేశం గత సంవత్సరం సుమారు 4,50,000 


* జూలై 2022 * తెలంగాణ * 34 


ఉద్యోగాలను కల్పించనున్నదని నాస్‌కాం లెక్క వేసింది. 
అంటే దేశం మొత్తంమీద ఐటీ రంగంలో వచ్చిన 
ఉద్యోగాలలో మూడో వంతు (38 శాతం) ఒక్క 
తెలంగాణ తా రల: కల్పించబడ్డాయి. నేడు 
తెలంగాణ ఐటీ/ ఐటీ సేవల రంగంలో 7,78,121 
మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోయిన ఏడాది 
ఉద్యోగుల సంఖ్య (6,28,615) కంటే ఇది 28.78 
శాతం అధికం. రాష్టం ఏర్పడ్డనాటినుండి ఒక 
సంవత్సర కాలంలో కల్పించిన ఉద్యోగాలలో ఇదే 
అత్యధికం. 

2013-14లో 57,528 కోట్లుగా ఉన్న ఐటీ 
ఎగుమతుల విలువ 2021-22 సంవత్సరానికి 
183,569 కోట్లకు చేరడంతో ఐటీ ఎగుమతులలో 
తెలంగాణ 15. 67శాతం వార్షిక చక్ర వృద్ధిరేటును 
(సిఎజిఆర్‌) నమోదు చేసింది. తెలంగాణ రాష్టం 
ఏర్పడినప్పటినుండి ఐటీ రంగం నాలుగున్నర లక్షల 
నిపుణులకు ఉద్యోగాలు కల్పించింది. ఈ సంఖ్యకు 
మూడు రెట్లు పరోక్ష ఉపాధి అవకాశాలు లభించాయి. 

తెలంగాణ ఏర్పడ్డనాటికి ఐటీ రంగం భవిష్యత్తుపై 
నెలకొన్న సంశయాలను ఈ గణాంకాలు పటాపంచలు 
చేయడమే కాదు భవిష్యత్తుపై కొండంత భరోసాను 
నింపాయి. ‘తెలంగాణ ఐసీటీ విధానం 2021-26” 
కింద వచ్చే అయిదేళ్లలో ఐటీ రంగం నుండి ప్రత్యక్ష 
ఉద్యోగ అవకాశాల్ని 10 లక్షలకు, ఐటీ ఎగుమతుల 
విలువను రూ.3 లక్షల కోట్లకు పెంచాలని తెలంగాణ 


లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యాలను సాధించే దిశగా, అనుకూల 
పరిస్థితులలో లక్ష్యాలను మించి ఫలితాలు సాధించే విధంగా, తెలంగాణ 
త రంగ ప్రస్థానం సాగుతున్నది. 2013లో కేంద్ర ప్రభుత్వం 
ప్రతిపాదించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటిఐఆర్‌) 
సమగ్ర ప్రాజెక్టు నివేదికలో (డిపిఆర్‌) అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2085 
నాటికి ఐటీ రంగ వార్షిక ఎగుమతులు సుమారు 2.10 లక్షల కోట్లుగా 
ఉండవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత వార్షిక చక్ర వృద్ధిరేటు | (సిఎజిఆర్‌) 
ప్రకారం తెలంగాణ వచ్చే సంవత్సరంలోనే ఈ ఎగుమతుల విలువను 
అందుకోనున్నది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ విషయంలో 
కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినా ఈ ఫలితాలు సాధించడం తెలంగాణ ఐటీ 
రంగం గతిశీలతను ప్రస్ఫుటం చేస్తున్నది. 


Year India IT Telangana IT | Telangana 
Exports Value Exports Value Share 
2014=15 5,01,400 66,276 13.22 
2015-16 5,76,310 75,070 13.03 
2016-17 6,51,000 85,470 18.18 
2017-18 7,05,120 93,442 13.25 
2018-19 8,24,245 1,09,219 13.25 
2019-20 9,11,702 1,28,807 14.13 
2020-21 9,92,141 1,45,522 14.67 
2021=22 11,62,789 1,83,569 15:79 


(RBls Yearly Survey on Computer Software & Information 
Technology Enabled Services Exports) 


గతంలో మాదిరిగానే 2021-22 సంవత్సరంలో ఐటీ శాఖ మంత్రి 
శ్రీ కేటీ రామారావు ఐటీ, ఐటీ అనుబంధ పరిశమలకు చెందిన ముఖ్య 
నాయకులు, పరిశ్రమ సమాఖ్యలతో అనేక సమావేశాలు నిర్వహించారు. 
ఐటీ రంగ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనుకూలతలను వివరించి 
కొత్త సంస్థలు తమ కార్యకలాపాలు నెలకొల్పేలా, అప్పటికే కార్యకలాపాలు 
నిర్వహిస్తున్న స సంస్థలు మరింత విస్తరించేలా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, 
ఇతర ఉన్నతాధికారుల బృందాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్లండ్‌, 
స్విట్టర్లాండ్‌ వంటి దేశాలను సందర్శించాయి. "సాంకేతిక రంగంలో 
పెట్టుబడుల కోసం పోటీ కేవలం భారత దేశ రాష్ట్రాల మధ్య మాత్రమే 
ఉండదని, తెలంగాణ ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలతో, 
మహా నగరాలతో పోటీ పడవలసి ఉంటుందన్న ఐటీ శాఖ మంత్రి నిర్దిష్టమైన 
అవగాహనే ఐటీ శాఖ గమనానికి దిక్సూచి. ఈ దృక్పథం, ఆవరణ వల్ల 
అనేక ప్రపంచ (ప్రఖ్యాత సాంకేతిక స సంస్థలు గత సంవత్సరం తెలంగాణలో 
తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. 


* జూలై 2022 * తెలంగాణ * రెర్‌ 


విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు 
రిక్రూట్‌మెంట్‌ బోర్లు 


విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది 
ఖాళీల నియామకాలకు ముందడుగు పడింది. ఈ 
నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ 
బోర్డును ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి 
a 

గత ఏప్రిల్‌ నెలలో జరిగిన కేవినెట్‌ 
సమావేశంలో యూనివర్సిటీలలోని టీచింగ్‌, నాన్‌ 
టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి కామన్‌ బోర్లు ను ఏర్పాటు 
చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి 
తెలిసిందే. పారదర్శకంగా పోస్టులను భర్తీ చేసేందుకు 
వీలుగా ఈ కామన్‌ బోర్డు పనిచేయనుంది. ఈ బోర్లు 
ద్వారా 3500 పోస్టులు భర్తీ చేయనుంది. ఉన్నత 
విద్యామండలి ఛైర్మన్‌ ఈ బోర్డుకు ఛైర్మన్‌గా 
వ్యవహరిస్తారని జీవోలో పేర్కొన్నారు. బోర్డులో 
విద్యా, ఆర్థికశాఖల కార్యదర్శులు సభ్యులుగా, 
కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ కన్వీనర్‌గా ఉంటారని 
పేర్కొన్నారు. 

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ 
విద్యాలయం, పి.వి. నరసింహ్మారావు వెటర్నరీ 
వర్సిటీలను ఈ బోర్లు పరిధిలో చేర్చలేదు. వాటిలో 
నియామకాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఈ 
బోర్లు పరిధిలో ఉస్మానియ, కాకతీయ, తెలంగాణ, 
శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ 
(నల్లగొండ), జేఎన్‌టీయూహెచ్‌, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, 
బాసర ఆర్‌జీయూకేటీ, తెలుగు విశ్వవిద్యాలయం, 
అంబేద్మర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 
వీటితో పాటు జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ, 
కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, మహిళా 
విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయం కూడా 
వస్తాయి. 


ఈ” JUNE, 2022 


Telangana - -A Global destination ఫ్‌, 


=! 
bi ఏ2 ట్‌ 


ల! గక ఓ ments 


ype 9 


ప్రగతి పథంలో పారిశ్రామిక రంగం 


పరిశ్రమల శాఖ వారిక నివేదిక 


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర 
రావు నాయకత్వంలో ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రోత్సాహంతో 
పారిశ్రామిక ప్రగతి తారాజువ్వలా దూసుకుపోతున్నది. దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని 
సంపాదించుకున్నది. 2014లో ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత ఇప్పటి వరకు 
వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులు రూ.2,32,311 కోట్లు. వీటివల్ల వచ్చిన పరిశ్రమలు 
96,863, ఈ పరిశ్రమల ఏర్పాటు వల్ల వచ్చిన ఉద్యోగాలు 16. 48లక్షలు. ఇక 
2021-22లో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజెస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎయిరోసేస్‌, 
డిఫెన్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, టెక్స్‌టైల్స్‌ రంగాల్లో పెద్దమొత్తంలో పెట్టుబడులు 
రావడంతో పారిశ్రామిక ప్రగతి ఊపందుకుంది. ఈ సందర్భంగా 2021-22 
సంవత్సరానికి గాను తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను రాష్ట పరిశ్రమలు, 
ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విడుదల చేశారు. 

వార్షిక నివేదికలో ఈ సంవత్సరం పారిశ్రామిక పెట్టుబడులు రూ. 17,867 కోట్లు 
వచ్చినట్లు పేర్కొన్నారు. సుమారు నాలుగువేల పరిశ్రమలు స్థాపించబడగా, 96 
వేలకు పైగా ఉద్యోగాలు వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 
810 ఎకరాల్లో 13 కొత్త పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశారు. ఈ భూములలో 
ఇప్పటి వరకు 526 పరిశ్రమలకు కేటాయింపు జరిపారు. వీటి ద్వారా రూ.6,128 
కోట్ల పెట్టుబడులు, 5,626 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా. 
తెలంగాణ ఏర్పడింది మొదలుకుని ఇప్పటి వరకు 19,961 ఎకరాల్లో 56 పారిశ్రామిక 
పార్కులను అభివృద్ధి చేసింది. మరో 15,620 ఎకరాల్లో పారిశ్రామిక పార్కుల 
ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్టంలో పారిశ్రామిక ప్రగతి 
దేదీప్యమానంగా వెలిగిపోతుండడంతో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరగడంతో 
పాటు, దేశ జీడీపీ కంటే కూడా ఎక్కువగా రాష్ట్ర జీడీపీ నమోదవుతున్నది. వాణిజ్య 
వాతావరణంలో తెలంగాణ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తున్నది. నీతి ఆయోగ్‌ “ఎక్స్‌పోర్ట్‌ 
ప్రిపేర్ట్‌నెస్‌ ఇండెక్స్‌ 2021ప్రకారం ఉత్తమ వాణిజ్య వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో 
తెలంగాణది అగ్రస్తానం. నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం మన దేశం నుండి విదేశాలకు 
కుప్పు ఎగుమతుల్లో 75 శాతం వాటా మహరాష్ట్ర గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, 
తెలంగాణలదే. దేశంలో వాణిజ్య, పారిశ్రామిక రంగ ర్యాంకుల్లో తెలంగాణది ప్రథమ 
స్థానం. దేశంలోనే తొలి ఐపీ మస్కట్‌ బడ్డీ 'రచిత్‌ను ఆవిష్కరించిన తొలి రాష్ట్రంగా 
తెలంగాణ నిలిచింది. 


౩ జూలై 2022 * తెలంగాణ * 36 


జీఎస్‌డీపీలో 19.1 వృద్ధి 


ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2021-22లో 
తెలంగాణ స్తూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) 
రూ. 11.54 అర కోట్లు. జీఎస్‌డీపీలో రాష్ట్రం 19.1 
శాతం వృద్ధిని నమోదు చేసింది. 2017-18 నుంచి 
2021-22 మధ్యకాలంలో జీఎస్‌డీపీలో తెలంగాణ 
ఐదేళ్లలో 11.4 శాతం సీఏజీఆర్‌ (కాంపౌండ్‌ యాన్యువల్‌ 
(గోత్‌ రేట్‌) సాధించింది. ఇదే సమయంలో దేశంలో 8.5 
శాతం సీఏజీఆర్‌ను మాత్రమే సాధించింది. (ప్రస్తుత 
ధరలతో పోల్చి చూస్తే 2014-15 నుంచి 2021-22 
మధ్యకాలంలో తెలంగాణ జీఎస్‌డీపీ 128. 8 శాతం వృద్ధి 
చెందగా, ఇదే కాల వ్యవధిలో దేశం 89. 6 శాతం వృద్ధి 
మాత్రమే సాధించింది. 


తలసరి ఆదాయం రూ.2, 78,833 

రాష్ట్ర జీఎస్‌వీఏ (గ్రాస్‌ స్‌ స్టేట్‌ వాల్యూ అడిషన్‌) 2021- 
22లో వ్యవసాయం, దా అనుబంధ రంగాల వాటా 
18.3 శాతం, పారిశ్రామిక రంగం వాటా 20.4 శాతం, 
సేవా రంగం వాటా 18.8 శాతంగా నమోదైంది. 
2021-22లో జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 5 
శాతం కాగా, రాష్ట అవతరణ నాటి నుంచి ఒక శాతం 
పెరిగింది. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2, 78,8893 
కాగా జాతీయ స్థాయిలో రూ.1,49,848 మాత్రమె. 
2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం 
రూ.1,24,104 మాత్రమే కావడం గమనార్హం. 2014- 
15 నుంచి 2021-22 మధ్యకాలంలో తెలంగాణ 
తలసరి ఆదాయంలో 124.7 శాతం వృద్ధి నమోదైంది. 
జాతీయ స్థాయిలో ఈ వృద్ధి 72.9 శాతం మాత్రమె. 
ఇలా పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ దేశంలోనే 
అగ్రస్థానంలో నిలుస్తున్నది. గ 


| క] నై ( 


అజిత నా 


సైబర్‌ నేరాల కట్టడికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సి 


సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేకంగా సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సి ఏర్పాటు... డిజిపి మహేందర్‌ రెడ్డి 


రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌ ఆధారిత నేరాలను మరింత సమర్థవంతంగా 
కట్టడి చేసేందుకుగాను పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సై సెబర్‌ “సెక్యూరిటీ 
సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సి విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్‌ రెడ్డి 
వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐ.టి 
సంస్థలు, IIT, IBM లాంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్‌ ఆఫ్‌ 
ఎక్స్‌లెన్స్‌ను త్వరలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. 
గచ్చిబౌలి ఇండియన్‌ స్మూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో సైబర్‌ సేఫ్టి, 
నేషనల్‌ సెక్యూరిటీ అనే అంశంపై జరిగిన ఒక రోజు 
జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి డిజిపి ఎం. 
'హేందర్‌ రెడ్డి హాజరై ప్రసంగించారు.. ఐజీ రాజేష్‌ కుమార్‌, 
సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, కేంద్ర ప్రభుత్వ హోమ్‌ 
మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ అధికారి పౌసమి బసులు ఈ 
ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 
సైబర్‌ నేరాల నిరోధం పై రూపొందించిన చైతన్య, అవగాహన 
పోస్టర్లను డిజిపి మహేందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. డిజిపి 
హేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, సైబర్‌ నేరాల కట్టడిలో 
తెలంగాణ పోలీస్‌ కీలక పాత్ర పోషిస్తోందని దీనిలో 
భాగంగానే రాష్ట్రంలోని 800లకు పైగా పోలీస్‌ స్టేషన్లలో శిక్షణ పొందిన పోలీస్‌ 
ఆఫీసర్లను సైబర్‌ వారియర్లుగా నియమించామని తెలిపారు. జిల్లా, కమిషనరేట్‌, 
రాష్ట్ర స్థాయిలోనూ సైబర్‌ క్రైం ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌లను ఏర్పాటు చేశామని గుర్తు 
చేశారు. మరో మూడేళ్ళలో దేశంలో సెల్‌ ఫోన్‌ వినియోగదారుల సంఖ్య ఒక 
బిలియన్‌కు చేరుకుంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరిదీ డిజిటల్‌ లైఫ్‌ 
అయిందని, ఇదే స్థాయిలో సైబర్‌ నేరాల గ్రాఫ్‌ కూడా గణనీయంగా 
పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్‌ క్రైం అనేది వ్యక్తులనే కాకుండా 
ప్రభుత్వ స సంస్థలు, వాణిజ్య, వ్యాపార, సే సవా రంగాలకు ముప్పుగా పరిణమించిందని 
తద్వారా దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని డిజిపి పేర్కొన్నారు. ఈ 
సైబర్‌ (క్రైం సవాళ్లను ఎదుర్మొనేందుకుగాను మొత్తం పోలీస్‌ వ్యవస్థనే పటిష్ట 


* బూలై 2022 * తెలంగాణ * 37 


పరుస్తున్నామని తెలిపారు. దీనిలోభాగంగా, ఇప్పటికే 
తెలంగాణ సైబర్‌ (కైమ్‌ క్ర ఆర్టినేషన్‌ సెంటర్‌ (| 46)ను 
ప్రారంభించామని తెలియచేశారు. ఇది, నేర నిరోధంలో 
కీలక పాత్ర వహిస్తోందని అన్నారు. 

దేశంలోని అన్ని ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ డిజిటలైజ్‌ 


చసిసలదున ఆద స్థాయిలో సైబర్‌ నేరగాళ్లు వీటిని ల క్ష్యంగా 
చేసుకుంటున్నారని అన్నారు. మ నగరంలో ఒక బ్యాంక్‌ 
ద్వారా రూ.20 కోట్లు తరలించిన అంశాన్ని ఉదహరిస్తూ, 
మరో పదేళ్ళలో ఎదురయ్యే సైబర్‌ క్రైమ్‌లను గుర్తించి దాని 
కనుగుణంగా తగు నివారణ ను సూచించేందుకు ఈ సైబర్‌ 
సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సి పనిచేస్తుందని అన్నారు. 
కాగా, నేడు ఉదయం ప్రారంభమైన ఈ సదస్సులో రాష్ట్ర 
ప్రభుత్వ హోమ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఐ.టి 
శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌లు పాల్గొన్నారు. 


ప్రపంచ వ్యాపితంగా సముద్ర జలవనరుల నుండి ఉత్పత్తి అవుతున్న చేపల పరిమాణం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో 
ఉపరితల జలవనరుల చేపల పెంపకంమీద రోజురోజుకూ ఒత్తిడి పెరిగిపోతున్నది. చేపల ఉత్పత్తి విషయంలో ప్రపంచ 
స్థాయిలో మూడవస్థానంలో నిలుస్తున్న భారతదేశంలో కూడా సముద్ర జలవనరులనుండి చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతూ, 
ఆ మేరకు ఉపరితలజలవనరుల్లో చేపల ఉత్పత్తిపైన మరింతగా ఆధారపడవలసివస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో 
ఉపరితల జలవనరుల విస్తీర్ణంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి సంబంధించిన 
భవిష్యత్తుపైన ఆసక్తి అంతకంతకూ పెరుగుతున్నది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం 
ఎత్తిపోతల నీటి ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉనికిలోకి వచ్చిన జలాశయాలు, ఇతర సాగునీటి వనరులు మత్స్యరంగం 
అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉనికి కాలంలో పూర్తిస్థాయి నిర్లక్ష్యానికి గురైన 
తెలంగాణ మత్స్యపారిశ్రామిక రంగం, రాష్ట్రంలో ఇటీవలికాలంలో అనూహ్యంగా పెరిగిన ఉటవనరుల సౌలభ్యం నేపథ్యంలో 
అన్నివర్గాల ప్రజల్లోనూ ఒక ఆసిక్తికరమైన ప్రధాన అంశంగా పరిణామం చెందింది. 


“ఆక్వాకల్బ్చర్‌”లో అద్భుత అవకాశాలు! 


- పిట్టల రవీందర్‌ 


ప్రపంచవ్యాపితంగా నానాటికీ పెరుగుతున్న జనాభా 
సంఖ్య, వారికి అవసరమైన ఆహారపదార్థాల కల్పన, 
వర్తమాన కాలానికి అనుగుణంగా మారుతున్న జీవనసరళి, 
ఆహారవు అలవాట్లు, శరవేగంతో అందుబాటులోకి వస్తున్న 
ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం తదితర కారణాల రీత్యా 
సాంప్రదాయ 'ఫిషరిస్‌ రంగానికి సమాంతరంగా ఆధునిక 
పద్ధతులను అందిపుచ్చుకున్న “ఆక్వాకల్చర్‌ రంగం చేపల ఉ 
తృత్తికి సంబంధించిన అన్నిరకాల ప్రక్రియల్లోనూ 
అగ్రస్థానాన్ని ఆక్రమిస్తున్నది. చేపల ఉత్పత్తి ప్రక్రియకు 
సంబంధించినంతవరకూ ఇటీవలి కాలం వరకూ కేవలం 
మెరైన్‌ఫిషరీస్‌ (సముద్ర జలవనరుల్లో చేపల పెంపకం) 
ఇన్‌ల్యాండ్‌ ఫిషరీస్‌ (ఉపరితల జలవనరుల్లో చేపలను 
పెంచడం) అనే రెండు రకాల చేపల పెంపకాలు మాత్రమే మనుగడలో ఉండేవి. 
ఈ రెండు పద్ధతుల్లోనూ ఆయా జలవనరుల్లో చేపలు సహజసిద్ధంగా పెరిగితే 
మత్స్యకారులు (జాలర్లు) తమతమ సాంప్రదాయ విధానాలను అనుసరించి 
పట్టుకుని వినియోగదారులకు వివిధ రూపాలలో అందుబాటులోకి 
తీసుకువచ్చేవారు. 

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చేపల ఆహారాన్ని అందుబాటులోకి 
తీసుకువచ్చేందుకు సరికొత్త పద్ధతులను అనుసరిస్తూ, కృత్రిమ ఆహారాన్ని అందించి, 
అన్నిరకాల నీటివనరులను యు పెంపకానికి అనుకూలంగా మార్చుకుని 
“ఆక్వాకల్చర్‌” అనే ఆధునిక విధానాన్ని ప్రవేశపెట్టారు. పర్యావరణంలోని 
అన్నిరకాలైన కాలమానపరిస్థితులను తట్టుకునే శక్తిని, వెసులుబాటును కలిగిఉన్న 
“అక్వాకల్చర్‌' విధానంలో చేపలు పెంచేవిధానాలు అనేకరకాలుగా విస్తరించుకుని 
ఇవాళ ప్రపంచ వ్యాపితంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం చేపల పరిమాణంలో 
సగానికి (53 శాతం)పైగా ఆక్రమించుకున్నది. అందువల్ల అత్యధిక లాభాలను 
ఆర్జించిపెడుతున్న “ఆక్వాకల్చర్‌” విధానం దినదినప్రవర్థమానమై విరాజిల్లుతూ 


* జూలై 2022 * తెలంగాణ * ౨8 


నీటివనరులనుండి భూమిమీదకు కూడా శరవేగంగా 
విస్తరించుకుంటున్నది. 

గతంలో కేవలం సముద్రజలాలు, చెరువులు, కుంటలు, 
వాగులు, వంకలు, నదుల్లాంటి నీటివనరుల్లో మాత్రమే 
చేపలను పెంచేందుకు పరిమితమైన అవకాశాలుండేవి. కానీ 
నూతనంగా అందుబాటులోకి వచ్చిన “ఆక్వాకల్చర్‌ విధానం 
వల్ల భూమి ఉపరితలంమీద సైతం ఆధునిక పద్ధతులను 
అనుసరించి చేపలను వాణిజ్యపరంగా పెంచేందుకు 
అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సాంప్రదాయ 
పద్ధతులకు భిన్నమైన రీతిలో అత్యాధునిక సాంకేతిక 
పరిజ్ఞానాన్ని వినియోగించి తక్కువ నీటి పరిమాణంలో 
ఎక్కువ సాంద్రతలో చేపలను పెంచేందుకు అవకాశాలు 
మెరుగుపడ్డాయి. ఫలితంగా మత్స్యపారిశ్రామిక రంగం 
శాఖోపశాఖలుగా విస్తరించుకున్నది. ఎక్కువనీరు అందు 


బాటులో ఉండే సముద్రజలాలు, రిజర్వాయర్లులాంటి లోతైన నీటివనరులల్లో 
ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో చేపలను పెంచేందుకు ప్రత్యేకంగా 'శేజ్‌ కల్చర్‌ 
విధానం అందుబాటులోకి వచ్చింది. కేవలం 25 ఘనపు మీటర్ల పరిమాణంలోనే 
సుమారు మూడు నుండి ఐదు టన్నుల చేపలను పెంచేందుకు వెసులుబాటు 
కలుగుతున్నది. 

భూమి ఉపరితలం మీద సైతం మనకు అందుబాటులో ఉన్న ఉపరితల లేదా 
భూగర్భ జలవనరులను చేపల పెంపకానికి అనువుగా మార్చుకుని, అందులో 
వేగవంతమైన పద్ధతుల్లో చేపలను పెంచుకునేందుకు అనేక విధానాలు అమలులోకి 
వచ్చాయి. ఇందులో 'రీ-సర్యులేటరీ ఆక్వాకల్చర్‌ సిస్టం” (రాస్‌), 'బయోఫ్లాక్‌ ఫిష్‌ 
ఫార్మింగ్‌ టెక్నాలజీ” (బి.ఎఫ్‌.టీ), 'ఇన్‌పాండ్‌ రేస్‌వే సిస్టం) (ఐ.పి. ఆర్‌. ఎస్‌. )లాంటి 
అత్యాధునిక విధానాలు ప్రపంచవ్యాపితంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సాంప్రదాయ 
చేపల పెంపకానికి పూర్తిగా భిన్నమైన రీతిలో తక్కువ స్థలంలో, ఎక్కువ 
పరిమాణంలో, తక్కువ కాలపరిమితిలో, ఎక్కువ మోతాదులో వాణిజ్యపరంగా 
కృత్రిమంగా ఆరోగ్యవంతమైన చేపలను పెంచుకునేందుకు అనేక అవకాశాలు 
అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల ఆక్వాకల్చర్‌ రంగం ప్రపంచవ్యాపితంగా 
ఒక బహుళజాతి సంస్థలకు లాభసాటి వ్యాపారంగా పరిణతి చెందింది. 

కేవలం ఆధునిక పద్ధతులను ఉపయోగించి, కృత్రిమ ఆహారాన్ని అందిస్తూ, 
ఉపరితల జలవనరుల్లో మాత్రమే చేపలను పెంచుకునే సరికొత్త “ఆక్వాకల్చర్‌” 
విధానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అనతికాలంలోనే శాభోప 
శాఖలుగా విస్తురించుకున్నది. తరతరాలుగా సాంప్రదాయంగా కొనసాగుతున్న 
మెరైన్‌, ఇన్‌ల్యాండ్‌ చేపల పెంపకాన్ని అధిగమించి, మారుతున్న పరిస్థితులకు 
అనుకూలంగా వాణిజ్య, వ్యాపార విలువలను జోడించుకుని, ఒక సరికొత్త ఆహార 
ఉత్పత్తి రంగంగా అభివృద్ధి చెందింది. సముద్రతీర ప్రాంతాలు, ఉపరితల 
జలవనరులకు సమీప ప్రాంతాలలో మాత్రమే విరివిగా లభ్యమయ్యే చేపల 
ఆహారం ఖండాంతరాలకు ఎగుమతి చేసుకునే నిలువ ఆహారంగా 
మారిపోయింది. ఇందుకోసం ఫిష్‌ ప్రాసెసింగ్‌ ప్రక్రియ అందుబాటులోకి 
వచ్చింది. నీటివనరుల నుండి బయటకు తీసుకువచ్చిన చేపలను శుభ్రం చేసి, 
ముక్కలుగా మార్చుకుని, అత్యాధునిక పద్ధతుల్లో ఆకర్షణీయమైన డబ్బాలు, 
అట్టపెట్టెల్లో ప్యాకింగ్‌ చేసి, ఈ ఆహారాన్ని ఎక్కువకాలం నిలువ ఉంచుకునేందుకు 
వీలుగా మార్చుకుని, సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునేందుకు 
అవకాశాలను మెరుగుపరిచారు. ఫలితంగా భూగోళంలో ఏ ప్రదేశంలో పెంచిన 
చేపల ఆహారాన్నైనా ఏ ప్రాంత ప్రజలకైనా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 
అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ ప్రక్రియలన్నింటిలోనూ అనేక రకాలైన అనుబంధ 
రంగాలు ఉనికిలోకి వచ్చాయి. చేప విత్తనాలు (సీడ్‌), చేపల దాణా (ఫీడ్‌), చేపల 
ఆరోగ్యరక్షణకు అవసరమైన మందుల తయారీ (మెడిసిన్స్‌), ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌, 
రవాణా, ఎగుమతులులాంటి అనేకరకాలైన సరికొత్త అవసరాలు 
ఆవిష్మారమయ్యాయి. ఫలితంగా కేవలం ఒక సాంప్రదాయవృత్తిలాగా కొనసాగిన 
మిషరీస్‌ రంగం, అంతర్జాతీయ ప్రమాణాలకు ఎదిగిన “ఆక్వాకల్చర్‌ రంగంగా 
ఎదిగి “పరిశ్రమ” స్థాయికి రూపాంతరం చెందింది. ఈ క్రమంలో “ఆక్వాకల్చర్‌” 
రంగం ఒక 
ఉపాధికల్పనా వనరుగా మారింది. వ్యవసాయరంగంపై నానాటికి పెరుగుతున్న 
ఒత్తిడిని తగ్గించగలిగే ప్రత్యామ్నాయంగా ఎదిగింది. 

జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల 
నేపథ్యంలో అత్యంత వేగవంతంగా మార్చుచెందుతున్న ఈ పరిస్థితులను తెలంగాణ 


* బూలై 2022 * తెలంగాణ * 39 


కాలమానపరిస్థితులకు అనుకూలంగా ఉ 
పయోగించుకునేందుకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఒక 
ప్రత్యేకమైన ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికతో 
సిద్ధపడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో 
అందుబాటులోకి వచ్చిన సాగునీటిసౌలభ్యం ఫలితంగా 
సర్వతో ముఖాభి వృద్ధి దిశలో ఉరకలువేస్తున్న 
వ్యవసాయరంగం మీద నానాటికీ పెరుగుతున్న ఒత్తిడి నుండి 
ఇక్కడి రైతాంగాన్ని ఆదుకునేందుకు “ఆక్వాకల్చర్‌ రంగాన్ని 
ఒక ప్రత్యామ్నా యంగా ప్రభుత్వం (ప్రతిపాదిస్తున్నది. 
తెలంగాణలో వరిపం టను సాగుచేయడానికి అనువుగా 
ఉన్న పంటపొలాలలో వరికి బదులుగా “ఆక్వాకల్చర్‌” 
విధానంలో చేపలను, రొయ్యలను పెంచేందుకు మెరుగైన 
అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 
ప్రయత్నాలు ప్రారం భించారు. ఒక ఎకరం విస్తీర్ణంలో 


యేడాదికాలంలో పండించే వరిపంటకు ప్రత్యామ్నాయంగా 
చేపలను, రొయ్యలను సాగుచేయడం ద్వారా కనీసరి 
మూడింతల అదనపు ఆదాయాన్ని రైతులకు సమకూే 
రృందుకు 'అక్వాకల్చర్‌' విధానంలో అవకాశాలున్నాయని 
“ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న “ఆహార, 
వ్యవసాయ సంస్థ (ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ - 
సనన్‌ మ ప్రపంచవ్యాపితంగా నిర్వహించిన అనేక 
అధ్యయనాలు ధృవీకరించాయి. అందువల్ల “ఆక్వాకల్చర్‌” 
రంగంలో అందుబాటులో ఉన్న అపరిమితమైన అవకాశా 
లను అందిపుచ్చుకుని తెలంగాణ రైతాంగాన్ని ఆ దిశలో 
ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు 
చేయూతనివ్వాల్సిన కర్తవ్యం ఇక్కడి పౌారసమాజంపై ఉన్నది! 


విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్‌ 

నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఇషా సింగ్‌ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఘనంగా 
సన్మానించి, ఆతిథ్యం ఇచ్చారు. అంతకుముందు పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన వేడుకల్లో ఘనంగా సన్మానించి, చెరో రూ.2 కోట్ల 
నగదు బహుమతిని అందించారు. అనంతరం సీఎం వారిని వారి తల్లిదండ్రులను ప్రగతి భవన్‌ కు ఆహ్వానించి ఆతిథ్యం 
ఇచ్చారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం వారితో కాసేపు ముచ్చటించారు. 


ఈ విజేతలను స స్ఫూర్తిగా తీసుకోవాలి : సీఎం 


బాక్సింగ్‌ క్రీడపట్ల చిన్నతనం నుంచే మక్కువ 
చూపించడానికి గల కారణాలను, తాను గోల్డ్‌ మెడల్‌ 
సాధించడానికి పడిన (శ్రమను నిఖత్‌ జరీన్‌ ను సీఎం అడిగి 
తెలుసుకున్నారు. స్వయంగా క్రీడాకారుడైన తన తండ్రి జమీల్‌ 
అహ్మద్‌ తనకు బాల్యం నుంచే అందించిన ప్రేరణ గురించి 
ప్రోత్సాహం గురించి నిఖత్‌ సీఎంకు వివరించారు. తాను 
బాక్సింగ్‌ లో శిక్షణ పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం 
అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో 
ఆత్మస్థైర్యాన్ని నింపిందని నిఖత్‌ “జరీన్‌ సంతోషం వ్యక్తం 
చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక సమయంలో అన్ని విధాలా 
సాయం అందించినందుకు సీఎంకు నిఖత్‌ జరీన్‌ ధన్యవాదాలు 
తెలిపారు. 

నిఖత్‌ పట్టుదలను ఆత్మస్థైర్యాన్ని సీఎం అభినందించారు. 
తెలంగాణ ' డాకారులక్‌ తాను ఎల్లవేళలా అండగా 
వుంటానని, క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను 
శారీరకంగా మానసికంగా ధృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర 
ప్రభుత్వ లక్ష్యమన్నారు. పుట్టిన తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా, నిఖత్‌ 
జరీన్‌ ఇషా సింగ్‌ లను చూసి తెలంగాణ యువతీ, యువకులు స్ఫూర్తి పొందాలని 
సీఎం పిలుపునిచ్చారు. 

గత 2014 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తనకు నగదు బహుమతిగా 50 లక్షల 
రూపాయల చెక్కును అందిస్తూ, తన అభ్యర్థన మేరకు బాక్సింగ్‌ ఫోజిచ్చిన గతాన్ని 
నిఖత్‌ జరీన్‌ సీఎంకు గుర్తుచేసింది. “సార్‌ నేను మీరిచ్చిన స్ఫూర్తితోనే ఇంతటి 


* జూలై 2022 * తెలంగాణ * 40 


+ 
విజయాన్ని సాధించాను. నేను విజయంతో తిరిగి 
వచ్చినందుకు మరోసారి ఆనాటి మాదిరి బాక్సింగ్‌ పిడికిలి 
విగించండి..” అని నిఖత్‌ జరీన్‌ సీఎంను మరోసారి కోరింది. 
పట్టుబట్టి విశ్వ విజేతగా నిలిచిన నిఖత్‌ జరీన్‌ పట్టుదలను, 
బాక్సింగ్‌ బరిలో ఆమె చూపిన ప్రతిభను మెచ్చుకున్న సీఎం 
నిఖత్‌ కోరిక మేరకు ఆమెతో కలిసి బాక్సింగ్‌ పిడికిలి బిగించి 


చిరునవ్వుతో అనుకరించారు. ఈ 
సందర్భంగా అక్కడ నవ్వులు వెల్లి విరిశాయి. 
తన అభ్యర్థనను మన్నించినందుకు సీఎంకు 
నిఖత్‌ ధన్యవాదాలు తెలిపింది. 

తమ బిడ్డను ప్రోత్సహించి గోల్డ్‌ మెడల్‌ 
సాధించేందుకు దోహదపడడమే కాకుండా 
రూ. 2 కోట్ల నగదు బహుమతిని అందించి, 
విలువైన నివాస స్థలాన్ని ఇస్తున్నందుకు నిఖత్‌ 
జరీన్‌ తలిదండ్రులు జమీల్‌ అహ్మద్‌, పర్వీన్‌ 
సుల్తానాలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. 

అదే సందర్భంలో... జూనియర్‌ ప్రపంచ 
కప్‌ షూటింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకాన్ని 
సాధించిన ఇషాతో కూడా సీఎం 
ముచ్చటించారు. చిన్నతనంలోనే షూటింగ్‌ 
క్రీడలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఇషాను 
అభినందించారు. తమ బిడ్డను గొప్ప 
క్రీడాకారిణిగా తీర్చిదిద్దిన ఇషా తల్లిదండ్రులు 
సచిన్‌ సింగ్‌, శ్రీలతను సీఎం మెచ్చుకున్నారు. 

దాదాపు గంట పాటు క్రీడాకారులు వారి 
కుటుంబ సభ్యులకు ప్రేమపూర్వక 
ఆతిధ్యమిచ్చి, ఘనంగా సన్మానించిన సీఎం 
కేసీఆర్‌, శోభ దంపతులు, వారికి గౌరవ 
ప్రదమైన వీడ్కోలు పలికారు. 

ఈ సందర్భంగా క్రీడలు సాంస్కృతిక శాఖ 
మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీసంతోష్‌ 
కుమార్‌, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, 
ఎమ్మల్యే గణేశ్‌ గుప్తా ప్రభుత్వ ప్రధాన 
కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సీఎం కార్యదర్శి 
భూపాల్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ 
కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. 


* జూలై 2022 * తెలంగాణ * 41 


పూర్ణకు సాహో అన్న సప్త శిఖరాలు 


ఎవరైనా ఉత్తమ విజయాలను అందుకుంటే వారిని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని 
అంటుంటారు. అటువంటిది అంతర్జాతీయంగా వున్న అత్యున్నత శిఖరాలనన్నింటిని అతి 
పిన్న వయస్సులోనే అధిరోహించింది మాలావత్‌ పూర్ణ. సంకల్పం వుంటే సాధించలేనిదంటూ 
ఏదీ వుండదు అని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెప్తుంది పూర్ణ. 

చిన్న వయసులోనే ప్రపంచంలో గల ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ 
రికార్డును సొంతం చేసుకొన్న మాలావత్‌ పూర్ణ మరో చరిత్ర సృష్టించింది. 7 ఖండాల్లో 
వున్న 7 ఉన్నత శిఖరాల అధిరోహణంతో, ప్రపంచస్థాయి 7- సమ్మిట్‌ ఛాలెంజ్‌ ను కూడా 
సొంతం చేసుకున్నది. అరుదైన ఈ ఘనత సాధించిన 'యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియాగా 
సరికొత్త రికార్డు సృష్టించింది. 

ఉత్తర అమెరికాలో వున్న అత్యంత ఎత్తైన మౌంట్‌ డెనాలి (6,190 మీటర్లు) శిఖరాన్ని 
అధిరోహించింది. ఈ ఫీట్‌ను జూన్‌ నెల 5న సాధించింది. హైదరాబాద్‌కు చెందిన ట్రాన్సెండ్‌ 
అడ్వెంచర్‌ సంస్థ, పూర్ణ సాహసయాత్రకు తోడ్పాటునందించింది. ఈ సాహస యాత్రలో 
పాల్గొన్న పూర్ణ.. తెలంగాణ పేరును విశ్వం వ్యాప్తం చేసింది. 

మే 18 వ తేదీన, ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ ప్రోత్సాహంతో పర్వతారోహణకు 
బయలుదేరిన పూర్ణ..ఆ మరుసటి రోజు అలాస్మాలోని యాంకరేజ్‌ నగరానికి చేరుకొన్నది. 
ఆమెతో పాటు భారత్‌ నుంచి మరో నలుగురు జట్టు సభ్యులు ఉన్నారు. వీరందరూ కలిసి 
మే 22న టాకిట్నాకు వెళ్లారు. మౌంట్‌ డెనాలి నేషనల్‌ పార్కులో వివరాలు నమోదు 
చేయించుకుని, మే 24న బేస్‌ క్యాంపుకు చేరుకొన్నారు. అక్కడి నుంచి మౌంట్‌ డెనాలి 
అధిరోహణను ప్రారంభించిన పూర్ణ బృందం, జూన్‌ 5న మౌంట్‌ డెనాలి శిఖరాగ్రానికి 
చేరుకున్నది. 

పూర్ణ అధిరోహించిన 7 ఖండాల్లో వున్న 7 ఉన్నత పర్వతాలు: 

1. ఎవరెస్టు (ఆసియా), 2. మౌంట్‌ కిలిమంజారో (ఆఫ్రికా) , 8. మౌంట్‌ ఎల్‌బ్రస్‌ 
(యూరప్‌), 4. మౌంట్‌ అకోన్‌కగువా (దక్షిణ అమెరికా), 5. మౌంట్‌ కార్టెన్ట్‌ (ఓషియానియా), 
0 హూ ఏ (అంటార్మిటికా) 7. మౌంట్‌ డెనాలి (ఉత్తర అమెరికా) 


ఇష్టా అధ్యక్షుడిగా తెలంగాణ బిడ్ద 


వ్యవసాయంలో దిగుబడులను పెంచడంలో నాణ్యమైన విత్తనం అనేది ఎంతో 
కీలకమైన పాత్రను పోషిస్తుంది. కేవలం ఒక నాణ్యమైన విత్తనం 10 నుంచి 
20శాతం దిగుబడులను పెంచే అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విత్తనం 
ప్రమాణాలు, పద్ధతులను నిర్దారించడంలో అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల 
సంస్థ ప్రముఖ పాత్రను పోషిస్తుంది. 


తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారం: 

తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత 2015 లో నిర్వహించిన విత్తన కాంగ్రెస్‌, 
తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారంగా రూపుదిద్దుకోవటానికి ఒక పునాదిని, 
రోడ్‌ మ్యాప్‌ను వేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విత్తనాన్ని ఒక 
ప్రత్యేక అంశంగా పరిగణించి ఎన్నో విత్తన రంగ అభివృద్ధి కార్యక్రమాలను 
నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విత్తనోత్పత్తిదారులకు జాతీయ, అంతర్జాతీయ 
స్థాయి వర్క్‌ షాప్‌లు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది, 
అంతేకాకుండా, రాష్ట్రంలో విత్తన సంస్థల బలోపేతానికి కూడా అప్పుడే శ్రీకారం 
చుట్టింది. 


* జూలై 2022 * తెలంగాణ * 42 


చనం, EGYPT 


ముఖ్యంగా తెలంగాణ రాష్టం విత్తన భాండాగారంగా 
విరాజిల్లడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి, సహకారంతో 
పాటు, తెలంగాణ రాష్ట్రంలో సహజ సిద్ధంగా నాణ్యమైన 
విత్తన తయారీకి కావలిసిన అనువైన వాతావరణ 
పరిస్థితులు, పుష్కలమైన వనరులు, సాంకేతిక అనుభవం 
కలిగిన రైతులు ఉన్నారు. అందువల్లనే దాదాపు 400లకు 
పైగా విత్తన కంపెనీలు తమ కార్పొరేట్‌ ఆఫీస్‌లను, 
గోదాములను, సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను హైదరాబాద్‌ 
చుట్టుపక్నల నెలకొల్పి వాటి కార్యకలాపాలను 


కొనసాగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశ రైతాంగానికి కావలిసిన 60శాతం 
విత్తనాలను సరఫరా చేయడమే కాకుండా, విదేశాలకు కూడా విత్తనాలను ఎగుమతి 
చేస్తూ “ప్రపంచ విత్తన భాండాగారంగా” గుర్తింపు పొందింది. 

అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఐఎస్‌టిఎ) అంతర్జాతీయంగా 
ఒకే రకమైన విత్తన పరీక్ష ప్రమాణాలను నిర్ణయించడం కోసం 1924 లో జ్యూరిచ్‌ 
(స్విట్టర్లాండ్‌)లో ఇష్టా ఆవిర్భవించింది. ఈ సంస్థ ఆయా దేశాల ప్రభుత్వాలకు 
అనుసంధాన కర్తగా ఉండి, విత్తన శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు జరిపి 
వివిధ పంటలలో అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాలను, పద్ధతులను 
రూపొందించి విత్తన వాణిజ్యాన్ని పెంపొందించడంలో ఒక కీలక అంతర్జాతీయ 
స్థాయి సంస్థగా 1514 పేరొందింది. 


ఇష్టా వలన కలిగే ప్రయోజనాలు: 

వ్యవసాయ వృత్తిని రైతులకు లాభసాటిగా ఉందేవిధంగా ప్రభుత్వ విధానాలను, 
చట్టాలను రూపొందించి నాణ్యమైన విత్తనాలు అందించేందుకు తోడ్చడుతుంది. 
విత్తనాలలో నాణ్యత పరంగా ప్రపంచవ్యాప్తంగా ఏకీకృతను సాధించి, అంతర్జాతీయ 
ప్రమాణాలకు అనుగుణంగా విత్తన పరీక్ష చేసి, మంచి నాణ్యమైన విత్తనాలను 
రైతులకు సరఫరా చేసి అధిక దిగుబడిని సాదించేందుకు తోడ్చడుతుంది. విత్తన 
పరీక్ష విధానాలను, విత్తన పరీక్షా కేంద్రాలను మెరుగుపరుచుకుని మౌలిక సదు- 
పాయాలను అభివృద్ధి చేసుకోవచ్చు. విత్తన పరీక్ష కేంద్రాలకు అంతర్జాతీయమైన 
గుర్తింపు లభించటంతో, మన విత్తనాలకు కూడా విదేశాలలో మంచి డిమాండ్‌ 
పెరిగే ఆస్మారం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్టంలో ఉత్పత్తి చేసే 
విత్తనాలకు అంతర్జాతీయంగా ఎగుమతి విలువ పెరుగుతుంది. తద్వారా విదేశీ 
మారక ద్రవ్యాన్ని పొంది, విత్తన వాణిజ్యాన్ని పెంపొందించుకొని, విత్తన పరిశ్రమ 
అభివృద్ధికి దోహద పడుతుంది. విత్తనోత్పత్తి దారులకు, విత్తన రైతులకు నమూనాల 
సేకరణ, పరీక్ష పద్ధతులపై అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ ఇవ్వటానికి 
ఉపయోగపడుతుంది. 


151 తో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక అనుబంధం: 

విత్తన నమూల సేకరణ, విత్తన పరీక్ష పద్ధతులపై ప్రత్యేక వర్క్‌ షాప్‌ : తెలంగాణ 
రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి |151[, తెలంగాణ ప్రభుత్వం అనుబంధంగా పలు 
విత్తన రంగ అభివృద్ది కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా 2016లో 
అంతర్జాతీయ విత్తన ప్రముఖులతో 157A వారి సహకారంతో విత్తన నమూల 
సేకరణ, విత్తన పరీక్ష పై విత్తనోత్పత్తి దారులకు, విత్తన అనుబంధ ఆఫీసర్లకు 
ప్రత్యేక వర్క్‌ షాప్‌ నిర్వహించడం జరిగింది. 


తెలంగాణ నుంచి 2157 లో ముఖ్యపాత్ర వహించిన డా. కేశవులు: 

1514 వారు నియమించిన ఎన్నో సాంకేతిక కమిటీలు, వర్కింగ్‌ గ్రూపులలో 
తెలంగాణ నుంచి డా. కేశవులు సభ్యునిగా ఉండి, విత్తన పరిశోధనలు, పరీక్ష 
పద్దతులు, ప్రమాణాల రూపకల్పనలో పాల్గొని, తరువాత, 157A కార్యనిర్వాహక 
కమిటీలో భారత ప్రభుత్వం తరపున సభ్యునిగా కూడా సేవలు అందించటం 
జరిగింది. 


రాష్ట్రంలో 151% అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం ఏర్పాటు: 
తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, విత్తన 
ఎగుమతికి సంబంధించిన అన్నీ పరీక్షలు చేసి, విత్తనోత్పత్తి దారులకు సేవలు 


౩ జూలై 2022 * తెలంగాణ * 43 


అందించడానికి వీలుగా, హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌లో 
అంతర్జాతీయ హంగులతో “తెలంగాణ అంతర్జాతీయ విత్తన 
పరీక్ష కేంద్రం” (Telangana International Seed Testing 
Authority-TISTA) పేరుతో విత్తన పరీక్ష ప్రయోగశాల 
నిర్మించడం జరిగింది. అంతర్జాతీయ విత్తన పరీక్ష 
ప్రమాణాల సంస్థ 1514 38 వ అంతర్జాతీయ విత్తన 
సదస్సు, విత్తన పరీక్షలో అధునాతనలు, ఆవిష్కరణలు అనే 
అంశంపై, అంతర్జాతీయ విత్తన సదస్సు ఈజిప్ట్‌లోని, కైరోలో 
జరిగింది. 

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రికి 151 ప్రత్యేక 
ఆహ్వానం ఈజిప్ట్‌ కైరోలో జరిగిన 38వ అంతర్జాతీయ విత్తన 
సదస్సుకు రావాల్సిందిగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి 
నిరంజన్‌ రెడ్డికి ISTA ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈజిప్ట్‌ 
దేశ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన 


మేరకు 1571 అధ్యక్షుడిగా డా. కేశవులు ఎన్నికైన ప్రత్యేక 
సమావేశంలో పాల్గొని, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 
చేపడుతున్న విత్తన రంగ అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ 
విత్తన పరిశ్రమ సామర్థ్యం, తెలంగాణలో నాణ్యమైన 
విత్తనోత్పత్తికి ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాల 
గురించి మంత్రి నిరంజన్‌ రెడ్డి. ప్రసంగించారు. 

151 అధ్యక్షుడిగా (2022-25) బాధ్యతలు చేపట్టిన 
తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. కేశవులు 
2019 నుండి 2022 వరకు 151/ వైస్‌ ప్రసిడెంట్‌గా 
సేవలు అందించిన తెలంగాణ ప్రాంత విత్తన శాస్త్రవేత్త, 
అంతర్జాతీయ విత్తన నిపుణుడు డాక్టర్‌ కె. కేశవులు ఆసియా 
ఖండం నుండి మొట్ట మొదటి 1591 అధ్యక్షుడిగా బాధ్యతలు 
స్వీకరించడం జరిగింది. 

అదేవిధంగా, అమెరికా నుండి వైస్‌ ప్రెసిడెంట్‌ తో పాటు 
మరో 9 మంది 1511 మెంబర్లుగా ఉండి, 2022 నుండి 
2025 వరకు ప్రపంచ వ్యాప్తంగా విత్తన ప్రమాణాలు, విత్తన 
నాణ్యతా, విత్తన రంగ అభివృద్ధికి సేవలు అందించనున్నారు. 


డా. కేశవులును ప్రశంసించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ : 

ఆసియా ఖండంలోనే తొలిసారిగా ఒక అంతర్జాతీయ స్థాయి విత్తన సంస్థకు 
తెలంగాణ (ప్రాంత శాస్త్రవేత్త అధిపతిగా ఎంపికవటం తెలంగాణ విత్తన రంగానికి 
అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించిందని సీఎం కేసీఆర్‌ అభినందించారు. 
అదేవిధంగా FA౦0 లాంటి అంతర్జాతీయ స్థాయి ఐక్యరాజ్య సమితి సంస్థ తెలంగాణ 
రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన విషయాన్ని సీఎం ఈ 
సందర్భంగా గుర్తు చేశారు. 

ఆసియా ఖండంలో తొలిసారిగా 157A (ైసిడెంట్‌గా తెలంగాణ ప్రాంతం 
నుంచి ఎంపికవటం, ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్‌ భారతావనికి 
కూడా విత్తన రంగంలో అంతర్జాతీయంగా మంచి కీర్తి లభించింది. రాష్ట్రాన్ని విత్తన 
భాండాగారంగా తీర్చిదిద్దాలనే మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిరకాల స్వప్నం ప్రకారం 
తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు పెంచటానికి, ముఖ్యంగా, మన 
రాష్ట రైతాంగానికి అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విత్తనాలను 
అందించి, అధిక దిగుబడులు సాధించడానికి ఇది ఎంతగానో తోడ్చడనున్నది 

- మంత్రి నిరంజన్‌ రెడ్ది. 


నూతనంగా ఎంపికైన 157A కార్యవర్గం (2022-25) 


s.No. పేరు హోదా దేశం 

1 డా. కేశవులు (ప్రసిడెంట్‌ ఇండియా 
2 ఎర్నెస్ట్‌ ఎలాన్‌ వైస్‌ ప్రసిడెంట్‌ అమెరికా 
తి స్టీవ్‌ జోన్స్‌ గత ప్రసిడెంట్‌ కెనడా 

4 కైగ్‌ మెక్‌ గిల్‌ మెంబర్‌ న్యూజిలాండ్‌ 
ర్‌ సైల్వీ డాకార్ను మెంబర్‌ (ఫ్రాన్స్‌ 

6 రూయల్‌ గేశ్‌ ముండో మెంబర్‌ ఫిలిపైన్స్‌ 
7 ఇజ్ఞాషియో ఎరన్నియాగ | మెంబర్‌ అర్జెంటినా 
8 బెర్తా కిల్లర్‌ మెన్‌ మెంబర్‌ జర్మనీ 

9 కైద్‌ మూజుజు మెంబర్‌ జ్వింబాబ్వే 
10  సెర్గువియో పాస్ముని మెంబర్‌ ఇటలీ 

11 | వెన్నెసా సోస మెంబర్‌ ఉరుగ్వే 


* జూలై 2022 * తెలంగాణ * 44 


151% ప్రసిడెంట్‌గా ఎంపికైన సందర్భంగా 


డా. కేశవులు స్పందన 

రాష్ట ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రభుత్వం 
విత్తనాన్ని ఒక ప్రత్యేక అంశంగా భావించి చేపట్టిన ప్రతీ 
అభివృద్ధి కార్యక్రమంలో వివిధ హోదాల రూపంలో 
ఎన్నో బాధ్యతలను నిర్వర్తించే అవకాశం నాకు 
కల్పించడం వలన దేశ స్థాయిలోనే కాకుండా 
అంతర్జాతీయ స్థాయిలో నాకు ఈ గుర్తింపు లభించింది. 
ఈ రోజు ఒక అంతర్జాతీయ స్థాయి విత్తన సంస్థకు 
(పైసిడెంట్‌గా ఎంపికవటం 
ద్వారా తెలంగాణ రాష్ట్రం 
ప్రతిష్టను పెంచడం 
జరిగింది. 

ఈ సందర్భంగా 
ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, 
అదేవిధంగా ఎల్లపుడు మాకు 
దిశ నిర్దేశం చేస్తూ, సలహాలు | 
సూచనలు ఇస్తూ, నేనే ఈ 
రోజు ఈ స్థాయికి 
ఎదగడానికి సహకరించిన తెలంగాణ వ్యవసాయ శాఖ 
మంత్రి నిరంజన్‌ రెడ్డి గారికి, అదే విధంగా భారత 
ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు పేరు పేరున 
ధన్యవాదాలు. 

ప్రస్తుతం భారత దేశంలో విత్తన పరీక్ష ల్యాబ్‌ల పరిస్థితి 
అంతంత మాత్రంగానే ఉంది, వాటిని అంతర్జాతీయ 
ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచుకోవలసిన 
అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా విత్తన పరీక్ష 
ల్యాబ్‌ లకు కావలిసిన అధునాతన పరికరాలను, 
మౌలిక సదుపాయాలను కల్పించి విత్తన పరీక్ష 
సామార్థ్యాన్ని పెంచుకోవాలి 


[యామాలలో కడా మైదానాలు 


తెలంగాణలో క్రీడలకు మంచి రోజులు వచ్చాయి 


ఇ 


ఒకప్పుడు గ్రామాలలో తొక్కుడు బిల్ల, అష్టా చెమ్మ, కోతికొమ్మచ్చి, గోలీలాట, 
వామన గుంటలు, కర బిళ్ళ, గిల్లమ్‌ గోడి, వంగితే దూకుడు, అచ్చన గిల్లలు, 
కబడ్డీ, కో కో లాంటి సుమారు 60 రకాల క్రీడలు ఆడేవారు. ఆయా ప్రాంతాలలో 
స్థానిక సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా ఆటలు ఆడుకునేవారు. అయితే 
లాను శాన ఆధునిక పోకడలు, పాశ్చాత్య సంస్కృతి పోకడలతో గ్రామీణ క్రీడలు 
పూర్తిగా కనుమరుగైపోయాయి. (ప్రస్తుత యువతకు ఆ ఆటల పేర్లు కూడా 
తెలియదు. ఇక ముఖ్యమైన వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్స్‌ కో కో, ఫుట్‌ బాల్‌ వంటి 
ఆటలు గ్రామాలలో అసలే తెలియదు. 180 కోట్ల జనాభా ఉన్న భారతదేశం నుండి 
ఒలింపిక్‌ క్రీడలలో మన ప్రాతినిథ్యం మనకు ఎన్ని పథకాలు వస్తున్నాయో 
తెలియంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆడే వాలీబాల్‌, క్రికెట్‌, కబడ్డీ, 
కోకో, బాస్కెట్‌ బాల్‌ వంటి క్రీడలలో కూడా మనం వెనకబడి ఉన్నాం. 

మనిషి మనుగడ తో ముడిపడి ఉన్న క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శారీరక 
ధారుఢ్యం తోపాటు, మానసిక వికాసం, వినోదాన్ని కలిగించే పలు క్రీడలు 
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి . కనుమరుగైపోతున్న క్రీడలకు 
ముఖ్యంగా గ్రామీణ క్రీడలకు న పోసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి 
కల్వకుంట్ల చంద్రశేఖర రావు mer | GEERT 
శ్రీకారం చుట్టారు. రాష్టంలో నూతన 
క్రీడా పాలసీని తెచ్చి క్రీడలకు, 
క్రీడాకారులకు గుర్తింపు తెచ్చేందుకు కృషి 
చేస్తున్నారు. క్రీడలలో తెలంగాణ 
రాష్ట్రానికి సరైన ప్రాతినిథ్యం ఉండేందుకు 
(గామ ప్రాంతాలనుండి క్రీడాకారులను 
తయారు చేయాలన్న సంకల్పంతో క్రీడా 
సదుపాయాలను కలుగజేసీ క్రీడలకు 
సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారు. 
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 
గ్రామాలు, మున్సిపల్‌ పట్టణ వార్డులలో 


* బూలై 2022 * తెలంగాణ * 45 


యు. వెంకటేశ్వర్లు 


తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు 
చేసేందుకు నిర్ణయించడం జరిగింది. 

జూన్‌ 8న ప్రారంభమైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి 
కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, 
మున్సిపల్‌ పట్టణ వార్డులలో ఎకరం స్థలంలో తెలంగాణ 
గ్రామీణ ప్రాంగణాలు ప్రారంభం చేయడం ద్వారా రాష్ట్ర 
ముఖ్యమంత్రి కలలు సాకారమయ్యాయి. ఈ క్రీడా 
(ప్రాంగణాలలో వాలీబాల్‌, కబడ్డీ కోకో, డబల్‌ బార్‌, సింగల్‌ 
బార్‌ కోర్టులు ఉన్నాయి. కేవలం క్రీడా ప్రాంగణాలు మాత్రమే 
ఏర్పాటు చేయడమే కాకుండా, గ్రామీణ యువత ఆటలు 
అడుకునేందుకు అవసరమైన క్రీడా సామగ్రిని కూడా 
ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా గ్రామస్థాయి నుండి 
క్రీడాకారులను తీర్చిదిద్ది రాష్ట, జాతీయ “స్థాయిలకు 
తీసుకువెళ్లడం తద్వారా అంతర్జాతీయ “స్థాయికి 
తీసుకువెళ్లాలన్నది మన రాష్ట ముఖ్యమంత్రి ఆలోచన. 


అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు 

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల 
మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మున్సిపల్‌ వార్డులలో 
ఎకరం స్థలంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు 
చేస్తున్నాం. ఇప్పటికే చాలా గ్రామాలలో క్రీడ ప్రాంగణాలు 
ఏర్పాటు చేశాం. ప్రత్యేకించి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అన్ని 
గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో నూటికి నూరుశాతం క్రీడా 
ప్రాంగనాలు ఏర్పాటు దిశగా ముందుకెళుతున్నాం. ఈ 
గ్రామీణ క్రీడా ప్రాంగణాలలో యువత ఆటలు 
ఆడుకునేందుకు వాలీబాల్‌, కబడ్డీ, కోర్టులతో పాటు వారికి 
అవసరమైన పోల్స్‌, నెట్లు, బాల్స్‌, క్రికెట్‌ కిట్లు అన్ని క్రీడ 
పరికరాలను అందజేశాం. రాష్టంలో కనుమరుగైపోతున్న 
క్రీడలకు పునరుజ్జీవం పోసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి 
విడతన అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలలో క్రీడా 
మైదానాలను నిర్మిస్తున్నాం. ప్రత్యేకించి జిల్లా కేంద్రాల్లో ఉన్న 
క్రీడా మైదానాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది మన 
కణాల పోటీపడే విధంగా వారికి తర్ఫీదు ఇచ్చేందుకు 
అవసరమైన విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. 
bom. మంత్రిగా రాష్టంలో క్రీడల అభివృద్ధికి నా వంతు 
కృషి కొనసాగిస్తా... ఆ శ్రీనివాస్‌ । గౌడ్‌, మంత్రి 


గిరిజనానికి అందుబాటులో ప్రభుత్వ వైద్యం 


వస్తున్న మార్పుల కారణంగా గిరిజనులు తమ స్వంత 
వైద్యాన్ని కనుమరుగు చేస్తూ పాలకులు అందిస్తున్న వైద్య సేవలను పొందడానికి 
ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలోని మంగంపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, 
కన్నాయిగూడెం వెంకటాపురం( నూగూరు), వాజేడు తదితర మండలాలలోని 
అడవి సమీప గ్రామాలకు గతంలో వైద్యసేవలు అందని ద్రాక్ష పండులా ఉందేది. 
నేడు ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు కావడమే కాకుండా చిన్న చిన్న 
గ్రామాలలో సైతం వైద్య సేవలను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక వైద్య 
సిబ్బందిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి 
తెలుసుకోవడానికి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమాన్ని ములుగు, మరో జిల్లాలో 
ప్రారంభించగా జిల్లాలోని గిరిజనులు తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి 
ప్రతి ఒక్కరు రక్త నమూనాలు ఇవ్వడానికి ముందుకు రావడం చెప్పుకోదగ్గ 
పరిణామం. జిల్లాలో ఇప్పటివరకు 92 శాతం మంది ప్రజలు తమ 
రక్తనమూనాలను వైద్య సిబ్బందికి అందించారు. 
జిల్లా కలెక్టర్‌ ఐటీడీఏ ఇంచార్జి పీవో యస్‌. కృష్ణ ఆదిత్య హెల్త్‌ ప్రొఫైల్‌ పై 
ప్రత్యేక దృష్టి సారించి వైద్య సిబ్బందికి సూచనలు చేయడంతో అనతి కాలంలోనే 
ఈ (ప్రక్రియ ముగింపుకు చేరుకుంది. కాగా ఇంఛార్జి ఐటిడిఎ పివోగా బాధ్యతలు 
స్వీకరించిన అనంతరం కృష్ణ ఆదిత్య గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి 
సారించారు. నిత్యం గిరిజనులకు ఉచితంగా ప్రభుత్వం వైద్యం అందించడమే 
కాకుండా అత్యవసర సమయాలలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి 


* బూలై 2022 * తెలంగాణ * 46 


ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ 
విషయం. గ్రామీణ ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ 
ఆస్పత్రిలోనే డెలివరీ అయ్యే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. 
జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రి ఉండగా రెండు 


సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో 
ఉండగా, 85 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 7 ఒక వైద్య అధికారితో పాటు స్టాఫ్‌నర్స్‌, 


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటలు వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలను సిబ్బందిని నియమించి వారికి ప్రత్యేక 
అందించడానికి చర్యలు తీసుకున్నారు. గతంలో ___ అందించడానికి ఐటీడీఏ కృషి, వాహనాలను ఏర్పాటు చేసి గ్రామీణ 
నామమాత్రంగా ఆంబులెన్స్‌లు ఉండగా అదనంగా అదనంగా వాహనాలు ఏర్పాటు...... ప్రాంతాల్లో వైద్య సేవలు 
వాహనాలను ఏర్పాటు చేయడమే కాకుండా అవసరమైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ఇంఛార్జి అందిస్తున్నారు. ఈ బృందాల 
వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రో హర్షం వ్యక్తం న ర ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందాలి. గర్భిణీ ప్రీలను పరిరక్షించడమే 

8. మాతా శిశు ఆరోగ్యం, - ఇంఛార్జి పీవో, జిల్లా కలెక్టర్‌ కాకుండా పుట్టిన శిశువు నుండి 
ఎపిడమిక్‌ వైద్య బృందాల సేవలు యస్‌. క్రిష్ణ ఆదిత్య. పిలల వరకు వైద్య సేవలు 
అందిస్తున్నారు. అంతేకాకుండా సీజనల్‌ 

జిల్లాలో గిరిజన మండలాలైన మంగంపేట, తాడ్వాయి, వ్యాధులు సోకకుండా _ తీసుకోవాల్సిన 
గోవిందరావుకే పేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, గూడూరు, గంగారం, జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. అన్ని 


కొత్తగూడ మండల మండలాలలో 8 మాతా శిశు ఆరోగ్యం, ఎపిడమిక్‌ వైద్య రకాల టీకాలను సైతం అందజేయడం జరుగుతున్నది. 


గిరిజనులకు పూర్తి స్తాయిలో సేవలు అందించడానికి చర్యలు..... 
ఇంచార్జి ప్రాజెక్టు ప కృష ఆదిత్య 


జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో పూర్తిస్థాయిలో ప్రభుత్వం వైద్యం అందే 
విధంగా చర్యలు తీసుకుంటున్నామని సమగ్ర గిరిజనాభివృద్ధి స సంస్థ (ఐటీడీఏ) 
ఇంచార్జి (ప్రాజెక్టు అధికారి క్రిష్ణ ఆదిత్య తెలిపారు. జిల్లాలో అధిక ప్రాంతం 
గిరిజన హాల కూడి ఉందని దట్టమైన అటవీ ee ఉన్న 
గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు కావడంతో ఆయా గ్రామాలలో 
సమయానికి వైద్య సేవలు అందించడానికి వీలు కలుగుతుందని అన్నారు. 
నిత్యం గ్రామీణ ప్రాంతాలలోని గిరిజనులకు వైద్య సేవలు అందించడానికి 
19 ఆస్పత్రులు ఏర్పాటు చేసి 24. వైద్యులతో వైద్య పరీక్షలు చేయించడమే 
కాకుండా 340 మంది వైద్య సిబ్బందితో మెరుగైన వైద్య సేవలు అందించడం 
జరుగుతుందని వివరించారు. అత్యవసర సమయాలలో రోగులను పెద్ద 
ఆస్పత్రులకు తరలించడానికి ప్రస్తుతం ఉన్న వాహనాలు కాకుండా ఐటీడీఏ 
ద్వారా మరిన్ని వాహనాలను కొనుగోలు చేసి వాటిలో పని చేయడానికి 
అర్హులైన గిరిజనులను నియమించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని 
అన్నారు. 

ఇప్పటికే ప్రభుత్వం హెల్త్‌ ప్రొఫైల్‌ను జిల్లాలో ప్రారంభించగా రక్త 
నమూనాల సేకరణ 92 శాతం పూర్తయిందని, వివిధ పరీక్షలు వేస 
అనంతరం వైద్య సిబ్బంది. గిరిజనులకు, గిరిజనేతరులకు ఆరోగ్య 
విషయాలను తెలియజేయడానికి రిపోర్టు అందించడం జరుగుతుందని 
అన్నారు. ప్రస్తుతం రానున్న వర్షాకాలంలో గిరిజనులు సీజనల్‌ వ్యాధుల బారిన 
పడకుండా గిరిజనులలో అవగాహన కల్పించడం జరుగుతుందని, పలు రకాల 
వ్యాధులకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. 
రానున్న రోజులలో ఆరోగ్య గిరిజన (గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 
ముందుకు పోతున్నామని ఎవరూ కూడా ఎలాంటి వ్యాధుల బారిన పడిన 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. 
గర్భిణీ స్రీలు నూరు శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెలివరీ అయ్యే విధంగా 
చర్యలు తీసుకుంటున్నామని కృష్ణ ఆదిత్య వివరించారు. అ 


౩ బూలై 2022 * తెలంగాణ * 47 


పల్లె నుండి పట్నం...పిల్లాడి నుండి ముదుసలి... విద్యార్థి నుండి అధికారి వరకు... 
ఇలా ఒక్కరేమిటి అన్ని వర్గాలూ టి-సాట్‌ పాఠ్యాంశాలనె కోరుకుంటున్నాయి. 
యువతీ-యువకులు, మహిళలు, మూగ- చెవిటి, వికలాంగులు, మానసిక 
వికలాంగులు...తర తమ బేధం లేకుండా అన్ని వర్గాలకు టి-సాట్‌ నెట్‌వర్క్‌ 
సేవలందిస్తోంది. సామాన్య వ్యక్తి నుండి ముఖ్యమంత్రి వరకు టి-సాట్‌ నిర్వహిస్తోన్న 
కార్యక్రమాలను ఉటంకిస్తూ అభినందనలు తెలుపుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. 
రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు, ఖ్రవఎస్‌ 
అధికారులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు 'టి-సాట్‌ భేష్‌” అని 
కితాబులిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ఇటీవల విడుదల చేసిన 
ప్రకటనతో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు “మాకు టి-సాట్‌ పాఠ్యాంశాలు కావాలి 
అని పట్టుబడుతున్నారంటే టి-సాట్‌ ప్రసారం చేసే పాఠ్యాంశాలకు ఎంత ప్రాధాన్యత 
పెరిగిందో ఇట్టే అర్ధమౌతుంది. 


పోటీ పరీక్షలకు టి. సాట్‌ 


- పీసరి లింగారెడ్డి 


“తింటే గారెలు తినాలి...వింటే టి-సాట్‌ పాఠాలు వినాలి” నేటి సామెతగా 
ప్రాచుర్యం పొందుతోంది. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు టి-సాట్‌ ప్రసారం చేసే 
పాఠ్యాంశాలే బాగున్నాయంటూ వినేందుకు పోటీ పడటం అందుకు నిదర్శనం. 

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుండి టి-సాట్‌ నెట్వర్క్‌ 
లో గ్రూప్‌-1, పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవగాహన పాఠ్యాంశాలు 
కొనసాగుతున్నాయి. టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) కు గత రెండు నెలలుగా 
ప్రసారాలు అందించి పోటీ పరీక్షకు సిద్ధం చేసింది. గ్రూప్‌-1 ఉద్యోగాలకు తెలుగు, 
అంగ్లమాధ్యమంలో సుమారు 1200 గంటలు, పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 
సుమారు 600 గంటలు పాఠ్యాంశాలను ప్రణాళిక ప్రకారం ప్రసారం చేస్తోంది. 
ఇప్పటికే టెట్‌ కు 150 గంటల ప్రసారాలు అందించి వారు పరీక్షలు 
విజయవంతంగా రాసేందుకు చేయూతనిచ్చింది. భవిష్యత్‌ లో తెలంగాణ ప్రభుత్వం 
జారీ చేసే వైద్య-ఆరోగ్య శాఖ, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్‌, పంచాయత్‌ రాజ్‌ తదితర 
శాఖల ఉద్యోగాలకు సంబంధించిన కంటెంట్‌ అందించేందుకు టి-సాట్‌ అస్త్ర 
శస్త్రాలను సిద్ధం చేసుకుని సిద్ధంగా వుంది. పోటీ పరీక్షలతో పాటు పాఠశాలల 
విద్యార్థులకు సైట్‌ (ఎస్‌.ఐ. ఈ.ట) ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 8.30 
గంటల వరకు డిజిటల్‌ పాఠాలను అందించేందుకు షెడ్యూలు ఖరారు చేసినట్లు 
సీఈవో రాంపురం శైలేష్‌ రెడ్డి స్పష్టం చేశారు. వీటితో పాటు వైద్యం, వ్యవసాయం, 
ఆరోగ్యం, యోగా, వృత్తి నైపుణ్యం, పాలిసెట్‌, ఎంసెట్‌ వంటి అంశాలపైనా ప్రత్యేక 
పాఠ్యాంశ ప్రసారాలు చేస్తోంది. 


రెండు నెలల్లో 2,23,440 సబ్‌ స్రైబర్లు 

పోటీ పరీక్షలు ప్రారంభమైన రెండు నెలల్లో టి-సాట్‌ యాప్‌, యూట్యూబ్‌లో 
సుమారు 2.283,440 (స్కైబ్స్‌ లభించాయి. వీటిలో యాప్‌ 163.448, యూట్యూబ్‌ 
60. 1కెగా నమోదు అయ్యాయి. యాప్‌ వ్యూస్‌ 1.89 మిలియన్‌, యూట్యూబ్‌ 
వ్యూస్‌ 6.1 మిలియన్‌ గా నమోదు కాగా, యాప్‌ పూర్తి కాలపు వ్యూస్‌ 13.74 


౩ బూలై 2022 * తెలంగాణ * 48 


మిలియన్‌, సబ్‌ (స్కైబ్స్‌ 1.02 మిలియన్‌, యూట్యూబ్‌ 
వ్యూస్‌ 82.8 మిలియన్‌, సబ్‌ (స్మైబ్స్‌ 675. 73 లభించాయి 
అంటే పాఠ్యంశాలకు ఎంత ప్రాధాన్యత ఉందో 
గుర్తించవచ్చు. తెలంగాణ (ప్రభుత్వం పక్షాన నిస్వార్థ 
సేవలందిస్తున్న టి-సాట్‌ ను, సంబంధిత అధికారులకు, 
సామాన్య వ్యక్తి నుండి రాష్ట ముఖ్యమంత్రి వరకు 
అభినందనలు, (ప్రశంసలు అందుతున్నాయి. 

టి-సాట్‌ ప్రసారాలకు లభిస్తున్న ఆదరణను తెలుసుకుని 
సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు దానిని 
ఉపయోగించుకోండి. ముఖ్యంగా వ్యయసాయంలో పంట 
మార్చిడి... సాగు పద్ధతుల వంటి విషయాల ప్రచారానికి 
వాడుకోండి... ఇతర ప్రత్వ కార్యక్రమాలను కూడా టి-సాట్‌ 
ఛానల్‌ ద్వార నిర్వహించుకోండి..గత కొన్ని నెలల క్రితం 
జరిగిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా రాష్ట 
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన సహచర 
మంత్రులు, అధికారులనుద్దేశించి మాట్లాడిన మాటలు. 


టి-సాట్‌ వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి. 
టి-సాట్‌ ఛానళ్లు పోటీ పరీక్షలకు అవగాహన 
పాఠ్యాంశాలు ప్రసారం చేయడం వల్ల నాకు పోలీసు 
కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. ఇంటి దగ్గరే ఉండి టి-సాట్‌ 
ప్రసారం చేసే పాఠ్యాంశాలు రెగ్యులర్‌గా చూశాను. కోచింగ్‌ 
వెళ్లాల్సిన పని లేకుండా అయింది. ఎటువంటి ఖర్చు 
లేకుండా పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగం పొందగలిగాను.. 
కైడిట్‌ అంతా టి-సాట్‌ దే... 
- నరేష్‌, పోలీస్‌ ఉద్యోగం పొందిన యువకుడు 


“నేను డైవింగ్‌ చేస్తాను. మా సార్‌తో (డైవింగ్‌కు వెళ్లాక...ఖాళలీ సమయాల్లో 
మొబైల్‌లో టి-సాట్‌ కాంటీటివ్‌ ఎగ్జామ్స్‌ పాఠాలు వినే వాడిని...ఆ పాఠాల ద్వార చాలా 
నేర్చుకున్నాను. కోచింగ్‌కు వెళ్లకుండా ఉచితంగా ఉద్యోగం పొందగాలిగాను... 

- (శీకాంత్‌, ఉద్యోగం పొందిన మరో యువకుడు. 


తెలంగాణ ప్రభుత్వం సుమారు 80 వేల కొత్త ఉద్యోగాల భర్తీకి సిద్ధమై సుమారు 
11 వేల ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించింది. టెట్‌ అర్హత 
పరీక్షకు పోటీ పడే అభ్యర్థుల కోసం ఏప్రిల్‌ నాల్గవ తేదీ నుండి జూన్‌ ఐదవ తేదీ 
వరకు టి-సాట్‌ అవగాహన పాఠ్యాంశాలు ప్రసారం చేసింది. జూన్‌ ఐదవ తేదీ 
వరకు 60 రోజుల పాటు 120 పాఠ్యాంశ భాగాలతో రికార్డెడ్‌, వారం రోజుల 
పాటు రెండు పేపర్లకు సంబంధించి లైవ్‌ 78 పాఠ్యాంశాలను టి-సాట్‌ నిపుణ 
ఛానల్‌ ప్రసారం చేసింది. టి-సాట్‌ యూట్యూబ్‌ వ్యూస్‌ 7.25, వాచ్‌ టైమ్‌ 7,897 
గంటలు, ప్రతి వీడియో యావరేజ్‌ వాచ్‌ టైమ్‌ 15 నిమిషాలుగా నమోదు అయింది. 
టి-సాట్‌ యాప్‌ లో వారం రోజుల్లో 27 పాఠ్యాంశాలు అప్‌ లోడ్‌ చేయగా 4.50 
లక్షల వ్యూస్‌ లభించాయి. అంటే కేవలం వారం రోజుల్లో 11.25 వ్యూస్‌ 
లభించడం పాఠ్యాంశాల ప్రాధాన్యతను గుర్తుచేస్తుంది. 
టి-సాట్‌ మంచి పని చేస్తుంది. 
యు ఆర్‌ డూయింగ్‌ గుడ్‌ జాబ్‌, 
మీ లెవెల్‌ లో మీరు కష్టపడుతున్నారు. 
మిగతా డిపార్ట్‌ మెంట్స్‌ ఎఫెర్ట్స్‌ 
పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం మంచి 
డయాస్‌ ఏర్పాటు చేసింది. 
6 6 మిగతా వారంతా 
ఉపయోగించుకోండి అని గవర్నింగ్‌ 
కౌన్సిల్‌ సమావేశంలో అభినందిస్తూ 
మిగతా శాఖలకు 
పలు సూచనలు చేశారు గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా 
ఉన్న సి.ఎస్‌. సోమేష్‌ కుమార్‌. 


విద్యార్దుల పాలిట ప్రభుత్వ వరం 
కోవిడ్‌ సందర్భంగా చివరి విద్యార్థి వరకు 
నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట 
ప్రభుత్వం ప్రత్యేక ఆలోచన చేసి టి-సాట్‌ యాప్‌, 
యూట్యూబ్‌ ద్వార పాఠ్యాంశాలను మూడవ తరగతి 
నుండి పదవ తరగతి విద్యార్థులకు మూడు 
మాథ్యమాలు తెలుగు, ఉర్చూ, ఇంగ్లీష్‌ భాషల్లో 
అందించాం. గతంలోని పాఠ్యాంశాలను పునఃశ్చరణ 
చేసుకునేందుకు బ్రిడ్జి కోర్సును కూడా టి-సాట్‌ 
ద్వార ప్రసారం చేసి విద్యార్థులకు విద్యా సంవత్సరాలు నష్టపోకుండా చర్యలు 
తీసుకున్నాం. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలు టి-సాట్‌ టీవి చూస్తున్నారా 
లేదా...యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుని వీక్షించారా లేదా...పాఠాలు ఎంతవరకు 
నేర్చుకున్నారా లేదా అనేది తప్పకుండా చెక్‌ చేయాలి... విద్యార్థులు టి-సాట్‌ పాఠాల 
ద్వార ఎంత వరకు నేర్చుకున్నారో ఉపాధ్యాయులు కూడా చెక్‌ చేయాలి. 
- (ీదేవసేన, కమిషనర్‌, పాఠశాల విద్యాశాఖ 


* బూలై 2022 * తెలంగాణ * 49 


అద్దుతమైన వేదిక టి-సాట్‌ 


“బ్రహ్మండమైన _ ఇనిస్టిట్యూట్స్‌ 
ఉన్నాయి, టి-సాట్‌ పేరిట ఒక 
అద్భుతమైన నెట్వర్క్‌ నడుపుతున్నాం. 
ఇస్రోతో ఒప్పందం చేసుకుని ఈ 
రోజు రాష్టంలో ఇంటింటికీ కేబుల్‌ 
టీవి ద్వార ప్రతి పోటీ పరీక్షకు 
తయారయ్యే విధంగా అందులో 
కోచింగ్‌ ఇస్తున్నాం. 85 లక్షల మంది సబ్‌ (స్మైబ్స్‌, వ్యూస్‌ 
ఉన్నాయి. టి-సాట్‌ కంటెంట్‌ యూట్యూబ్‌లో కూడా 
పెట్టాం... ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. మరో 
సందర్భంలో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో కోవిడ్‌ రాక 
ముందే టి-సాట్‌ ఆధ్వర్యంలో విద్య ఒక ఛానల్‌, నిపుణ 
ఇంకో ఛానల్‌, రెండు ఛానళ్లు కేవలం కేబుల్‌ టీవి ద్వార 
మాత్రమే కాదు డిజిటల్‌ ప్లాట్‌ ఫాం ద్వార సేవలు 
అందిస్తున్నాయి. యూట్యూబ్‌ లో 33 లక్షల మంది సబ్‌ 
(స్కైబ్స్‌, సుమారు 1500 గంటల పై చిలుకు విలువైన 
కంటెంట్‌ ఉంది. మీ పిల్లలందర్నీ కోరేదేమంటే మీరు 
టైనింగ్‌ తీసుకునే నాలుగైదు నెలలకు ఒక్కొక్కరికి 40 
నుండి 50 వేలు రూపాయలు ఖర్చౌతుంది ప్రయివేటులో... 
మీకు ఆ ఖర్చు తగ్గాలి, తప్పాలి అన్న ఉద్దేశ్యంతోనే 
ప్రభుత్వమే ఈ రకంగా కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది. 
ఇక్కడ మీకేమైనా అర్థం కాలేదంటే ఇంటికి పోయి 
చూసుకోవడానికి టి-సాట్‌ యూట్యూబ్‌ ద్వార ఫోన్‌ లో లేదా 
టీవిలో చూసుకోవాలి మా చెల్లెళ్లు, తమ్ముళ్లు”... బహిరంగ 
సభలో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులనుద్దేశించి మంత్రి 
కేటీఆర్‌ అన్నారు. 


కోచింగ్‌ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు 
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే ప్రతి ఉద్యోగానికి టి-సాట్‌ 
నెట్వర్క్‌ కోచింగ్‌ అందించనున్నది. అనుభవం కలిగిన 
ఫ్యాకల్టీ, ఆధునాతన _ 
సాంకేతిక పరిజ్ఞానంతో 
పాఠ్యాంశ ప్రసారాలు 
చేస్తున్నామని, ఉచితంగా 
అందించే ప్రసారాలను 
సద్వినియోగం చేసుకోండి. 
కోచింగ్‌ సెంటర్లకు వెచ్చించే 
లక్షల రూపాయలు 
ఆదాచేసుకోవాలని సీఈవో 
రాంపురం శెలేష్‌ రెడ్డి యువతకు సూచించారు. 


- ఆర్‌. శైలేష్‌ రెడ్డి, టి.సాట్‌ సీఈవో 


తెలంగాణ 


అభ్యుదయ కవి 
గులాంయాసీన్‌ 


- జి. యాదగిరి 


అది 1971, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ కవి సమ్మేళనం! 
వేదికనలంకరించిన ఉద్దండ కవి పండితులు ఇరువదారుగురిలో విశ్వనాథ 
సత్యనారాయణ, వానమామలై వరదాచార్యులు, దివాకర్ల వెంకటావధాని, 
ముకురాల రామారెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, ఆరుద్ర, దాశరథి, 
తిరుమల రామచంద్ర ప్రభృతుల సరసన ఆసీనార్హత పొందిన యువకవి 
గులాం యాసీన్‌ అందరిలో పిన్నవయస్ముడు. వేదిక పైకి తనను 
ఆహ్వానించగానే అతడు వేదిక ఎక్కి.. 


* జూలై 2022 * తెలంగాణ * 50 


“మన మెల్లరము నేడు పండుగలు చేద్దాం 
మనసిచ్చి మనిషికై జీవించుదాం ! 

సహన సంస్కృతి మమత సమత సౌభాగ్యాల 
మన మెల్లరము నేడు పండుగలు చేద్దాం | 
పేరాశ హృది నుండి పెకలించి వేద్దాం! 


స్వార్థ చింతన విడిచి స్వాఖిమానము నిలిచి 
సామరస్యము పెంచి అభయ హస్తము చాపి 
కూడు గుడ్డకు రోసి గొల్లు గొల్లున యేద్చి 
నీడ గూడెరుగని జనత బాధలు దీర్చె 
మార్గాలు కన్గొనుచు మసలుకొందాము 

వర్గ కుల తత్వాలు వదలు కొందాము 


సంకుచిత భావాలు తొలగి పోవాలి 
సామరస్యం బొకటె జగతి నిలపాలి” 


అంటూ వసుధైక కుటుంబకమ్‌ అనే విశాల విశ్వ భావనా 
కవిత్వాన్ని ఉద్దోషించాడు. ఆహూతులు అభినందించి 
ఆశీర్వదించారు. కవి గులాం యాసీన్‌ స్వగ్రామం కల్వకుర్తి. 
యాసీన్‌ ఆరడుగుల అందగాడు. తెల్లని లాల్చీ, పైజామా 
వేషధారణతో హమేషా హసన్ముఖంతో అందరినీ పలుకరించడం 
ఆయన మూర్తి మత్వం! తాను హైదరాబాద్‌ ప్రభుత్వోన్నత 
పాఠశాలలో తెలుగును బోధిస్తే భార్య ఫర్షద్‌ సుల్తానా హిందీ 
బోధించేది. తల్లిదండ్రులు ఆషాబీ గులాం అహ్మద్‌లకు 
02-01-1946లో జన్మించాడు. తల్లి ఆషాబీ ముస్లిం పరదా 
పద్ధతికి స్వస్తి చెప్పి, 1950 దశకాల్లోనే ప్రభుత్వ ఉపాధ్యాయినిగా 
విధులు నిర్వహించింది. ఆమె పుట్టినిల్లు భువనగిరి. తల్లి రూపాన్ని 
సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్న గులాం యాసీన్‌ 1963 సం॥లో 
కల్వకుర్తి ప్రభుత్వోన్నత పాఠశాలలో హెచ్‌ఎస్‌సి పూర్తి చేసి, 
తెలుగుపై అభిమానంతో బిఓఎల్‌ పట్టాపొంది హైదరాబాద్‌ ఛత్తా 
బజార్‌ ఉన్నత పాఠశాలలో చేరారు. తెలుగు మాట్లాడే 
హిందువులతోనే ఎక్కువ దోస్తానాలు చేసిండు. తల్లి ప్రభావంతో 
ఖురాన్‌, భారత, భాగవత, రామాయణాది కావ్యాలను పఠిస్తూ, 
చల్లని సాయంకాలాల్లో స్థానిక గ్రంథాలయంలో ప్రబంధాలను 
తిరగేస్తూ ఉగాది కవి సమ్మేళనాల్లో తన కమ్మని గొంతుకతో 
వసంత కోకిలలా కవితా గానం చేసేవాడు. హైదరాబాద్‌ సుల్తాన్‌ 
షాహీలో హిందువులు అధికంగా వుండే ఒక వాడకట్టులో భార్య, 
ముగ్గురు పిల్లలతో సుఖంగా వుండేవాడు. 

ఉర్దూ, పారశీకాల్లో ప్రసిద్ధి పొందిన సాహిత్యాన్ని అవగాహన 
చేసుకొని, సర్వమతాలపై సమరస భావన గలిగిన ఆయన 
భగవద్గీతా రహస్యాలు గ్రహించి, సందర్భానుకూలంగా అందులోని 
శ్లోకాలు ఉటకించేవాడు. విద్యార్థి దశలో పాలమూరు ప్రముఖ 


కవి ముకురాల రామారెడ్డి, కేతవరము రామకోటి శాస్త్రి, పెద్దాపురం రంగారావులు 
ఆయన సౌశీల్యానికి ప్రభావితులై కవిత్వంలో ప్రోత్సహించారు. తర్వాత వేలూరు 
సహజానంద సహకారంతో కవిత్వరంగంలో ఉత్తేజితులైనారు. “సుకవితా యద్యస్తి 
రాజ్యేనకిమ్‌?” అంటే మంచి కవిత్వం ఉంటే రాజ్యంతో ఏం పని అని మనసారా 
విశ్వసించేవాడాయన! 

గులాం యాసీన్‌ పేరుతో పంపిన కవితలను కొన్ని పత్రికలు పక్షపాత బుద్ధితో 
ప్రచురించని సందర్భంలో ఆయన “మృత్యుంజయ”, “విజయ” నామాంతరాలతో 
వ్రాస్తే ప్రచురణ పొందాయి. ఆకాశవాణి హైదరాబాద్‌, విజయవాడ కేంద్రాల 
ద్వారా అనేక పర్యాయాలు కావ్యగానం ప్రసారం జరిగింది. హైదరాబాద్‌లోని 
“సాహితీ లతి వంటి పెక్కు సాహిత్య సంస్థలతో సన్నిహిత సంబంధాలుండేవి. 
తరచూ కవితా గోష్టుల్లో పాల్గొనే వారు. కవిత్వం ఆనందానికి, ఆత్మ సౌందర్యానికి, 
సంఘ సంస్కరణలకు, జాతీయ సమైక్యతకు, మానవత్వ విలువల పరిరక్షణకు 
సాధనంగా ఉపయోగపడాలని, హింసా ద్వేషాలతో జాతిని పెడత్రోవ పట్టించేది 
కవిత్వం కాదని ఆయన అమూల్యాభిప్రాయం. దాన్నే బలంగా విశ్వసించాడు. 
కవితల్లో ఇదే చాటేవాడు. ఆయన కవిత్వం సరళ పదజాలంతో సర్వులకు 
సుబోధకంగా, మనోజ్ఞంగా ఉండేది. ఆయన రాసిన “విప్లవ వైతాళికుడు దాశరథి” 
వ్యాసం పలువురి ప్రశంసలందుకుంది. ఆయన రచనలు 1. కృష్ణ శతకము (కంద 
పద్య కృతి), 2. విజయ భేరి, పాకిస్థాన్‌ భారత్‌పై దండెత్తినప్పుడు ఆవేశ పూరితుడై 
రచించిన దేశభక్తి కవితలు. 3. అ(శ్రుధార 4. యాసీన్‌ గేయాలు 5. సమతా 
దర్శనము 6. భారతి, 7. భాగ్య రేఖలు, రి. గురు ప్రశంస. 

ఇలా సాఫీగా జీవితం సాగుతున్న తరుణంలో దేశచరిత్రలో గులాం యాసీన్‌ 
జీవితంతో విషాదకర ఘోర దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో 
ఒక ముఖ్యమంత్రిని గద్దెదించి మరొక ముఖ్యమంత్రిని గద్దెపై ప్రతిష్టించే క్రమంలో 
మత వైషమ్యాలకు రాజకీయ పార్టీలు పెద్దపీట వేసి అమాయక ప్రజలను 
ఊచకోతకోసే మత మాఫియా ముఠాలతో నగరాన్ని గజగజ వణికించేవారు. 
అలాంటి సంఘటనే 1983 జనవరి 5నాడు జరిగిన ఎన్నికల సందర్భంలో 
పునరావృతమయింది. అదే ఎన్నికల్లో మొదటిసారి గెలిచిన ఎన్‌టి. రామారావు 
ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి కర్ఫ్యూ విధించినా మారణకాండ ఆగలేదు. ఆ 
మతోన్మాద దాడిలో 10మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. 
ప్రణాళిక ప్రకారం గులాం యాసీన్‌ను అంత మొందించాలనీ సంకల్పించిన 
మతపిచ్చి కిరాయి గూండాలు సుల్తాన్‌ షాహీలోని గులాం యాసీన్‌ ఇంటిపై 
దాడిచేసి ఆయనను ఆయన భార్య ఫర్దాద్‌ సుల్తానాను, 10 ఏండ్ల కుమారుడు 
షబ్ఫీర్‌ను తేజ్‌ తల్వార్‌లతో నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. బాత్రూంలో ఉన్న ఇద్దరు 
కూతుళ్ళు మీరజ్‌, నైనూ ఆదుర్మార్గుల బారినుండి తప్పించుకున్నారు. (ఈనాడు 
09-01-1983 సంపాదకీయం). 

ఇంతవరకు గులాం యాసీన్‌ చేసిన ఘోర నేరం 
ఏమిటి? అతడు హిందూ మతాభిమాని కావడం, 
మత సామరస్యాన్ని, జాతి సమైక్యతను, దేశభక్తిని 
ప్రబోధించే కవితలు రాయడం, కవిసమ్మేళనాల్లో, 
విజయవాడ, హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రాల్లో 
కవితా గానం చేస్తూ, భారత్‌ పై పాకిస్తాన్‌ దాడిని ' - 
ఖండించడం, భాషా విద్వేషాలను ఖండించడం శీ న. 
మానవతా వాదాన్ని ధర్మాన్ని ఎలుగెత్తి చాటడం Fh 
ఆయన చేసిన నేరాలు. మత మౌఢ్యం తలకెక్కిన కి 

“en gp 


* జూలై 2022 * తెలంగాణ * 51 


వారికివి నచ్చలేదు. అనాథలుగా మిగిలిన ఆయన ఇరువురు 
కుమార్తెలను ఆదరించి, దరిచేర్చుకున్న ఒక మార్వాడీ 
కుటుంబం పెద్దమ్మాయిని ఎంబిబిఎస్‌, చిన్న కుమార్తెను 
ఇంజనీరింగ్‌ చదివించింది. తల్లిదండ్రుల జీవితాలు ఇలా 
భయానకంగా ముగియడం నుండి ఆయన కూతుళ్ళు నేటికీ 
కోలుకోలేక పోతున్నారు. స్వతంత్రం సిద్ధించిన పిమ్మట 
దేశంలో హత్యకు గురైన మొదటి కవి గులాయాసీన్‌ ! నేటికీ 
హైదరాబాద్‌లో ఆయనను జ్ఞాపకం చేసుకునే కవులు 
అనేకులున్నారు. 

ప్రతి ఉగాది రోజు పాతనగరం ఆయన దోస్తులు ఆయన 
కవిత్వం కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అతడు లేదు, 
అతని కమ్మని కవిత్వమూ లేదు. 


“ఫూల్‌బన్‌కర్‌ ముస్కురానా జిందగీ, 
ముస్కురాకే గమ్‌ బులానా జిందగీ, 
హర్‌దిన్‌ న మిలేతో క్యాహువా? 

దూర్‌ రహకర్‌ఖీ దోస్తీ నిభానా జిందగీ. 


(పూలవలె చిర్నవ్వులు చిందించమే జీవితం! 
చిర్నవ్వులతో చింతలను మరిపించడమే జీవితం. 
ప్రతిదినం కలిసి కనపడకపోతేనేం. 
దూరతీరాలనుండి స్నేహాన్ని కొనసాగించడమే 
జీవితం - పరవస్తులోకేశ్వర్‌ గులాం 
యాసీన్‌ను స్మరిస్తూ తన షహర్‌ నామా 
పుస్తకంలో ఈ కవితను ఉటంకించారు.) 

అ 


వార్తల్లోని ప్రముఖులు 


ఆంథోని అల్జనీస్‌ 

ఆస్టేలియా 31వ ప్రధానిగా ఆంథోని అల్బనీస్‌ మే 22న ఎన్నికయ్యారు. ఎన్నికల 
ఫలితాల్లో లేబర్‌ పార్టీ 72 స్థానాల్లో గెలుపొందింది. 1996లో పార్లమెంట్‌ 
సభ్యుడిగా, 2013లో ఉపప్రధానిగా, 2019 నుంచి ప్రతిపక్ష నాయకుడిగా 
ఉన్నారు. 


జ్రోస్‌ రామోస్‌ హోర్డా 

తైమూర్‌ దేశానికి అధ్యక్షుడిగా జోస్‌ రామోస్‌ హోర్ప్టా మే 
28న ఎన్నికయ్యారు. ఆయన గతంలో వ నుంచి 2007 
వరకు ప్రధానిగా పనిచేశారు. ఈ దేశం ఏర్పడి 20 
సంవత్సరాలు పూర్తయ్యింది. ఆయనకు 1996లో నోబెల్‌ 
శాంతి బహుమతి లభించింది. ఈ దేశం ఇండోనేషియా 
నుంచి విముక్తి పొందింది. 


కిశోర్‌ జయరామన్‌ 

రోల్స్‌ రాయిస్‌ ఇండియా, దక్షిణాసియా (ప్రెసిడెంట్‌ కిశోర్‌ జయరామన్‌ “ఆర్డర్‌ 
ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ అవార్డును మే 28న అందుకున్నారు. ఈయన యూకే 
బిజినెస్‌ కౌన్సిల్‌ సభ్యుడు. 2015లో బెంగళూరులో ఇంజినీరింగ్‌ సెంటర్‌ను 
స్థాపించారు. 


వివేక్‌ కుమార్‌ 

ప్రధాని మోదీకి (పైవేట్‌ సెక్రటరీగా వివేక్‌ కుమార్‌ను 
జాయింట్‌ సెక్రటరీ స్థాయిలో నియమించేందుకు క్యాబినెట్‌ 
నియామక కమిటీ మే 22న ఆమోదం తెలిపింది. ఐఎఫ్‌ఎస్‌ 
ఆఫీసర్‌ అయిన ఆయన 2014లో పీఎంవోలో డిప్యూటీ 
సెక్రటరీగా చేరారు. 


అభిలాష బరాక్‌ 

ఆర్మీ ఏవియేషన్‌ కార్స్‌ పోరాట ఏవియేటర్‌గా చేరిన తొలి మహిళా అధికారిగా 
అభిలాష బరాక్‌ మే 25న రికార్డులకెక్కింది. హర్యాణాకు చెందిన ఆమె 36 మంది 
పైలట్లతో పాటు శిక్షణ పూర్తిచేశారు. 


మొహిందర్‌ కే మిధా 


వెస్ట్‌ లండన్లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా భారత సంతతికి చెందిన మొహిందర్‌ 
కే మిధా మే 25న ఎన్నికయ్యారు. ఆమె ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి చెందినవారు. 
బ్రిటన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డులకెక్కారు. 2022-23కు ఆమెను 
ఎన్నుకున్నారు. 


గౌతమ్‌ రాణా 
స్లావేకియాలో అమెరికా రాయబారిగా (భారతీయ -అమెరికన్‌) గౌతమ్‌ రాణా మే 


* జూలై 2022 * తెలంగాణ * 52 


- కేశవపంతుల 
వెంకటేశ్వర శర్మ 


25న నియమితులయ్యారు. అతడు అల్టీరియాలోని అమెరికా 
ఎంబసీలో డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌గా పనిచేస్తున్నారు. 


వినయ్‌ కుమార్‌ సక్సేనా 

22వ ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌ కుమార్‌ సక్సేనా 
మే 26న నియమితులయ్యారు. అనిల్‌ బైజల్‌ రాజీనామా 
చేయడంతో వినయ్‌ను ఆ స్థానంలో నియమించారు. 


గీతాంజలి శ్రీ, డైసీ రాక్వెల్‌ 

భారత్‌కు చెందిన గీతాంజలి (శ్రీతో పాటు అమెరికాకు 
చెందిన అనువాదకురాలు డైసీ రాక్వెల్‌కు 2022కు 
ఇంటర్నేషనల్‌ మ్యాన్‌ బుకర్‌ (ప్రైజ్‌ మే 26న లభించింది. 
గీతాంజలి హిందీలో రచించిన రేత్‌ సమాధి” నవలను 
“'టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌” పేరుతో డైసీ రాక్వెల్‌ ఇంగ్లీష్‌లోకి 
అనువదించింది. హిందీ మూల రచనకు బుకర్‌ ప్రైజ్‌ 
రావడం ఇదే మొదటిసారి. ప్రైజ్‌మనీ కింద ఇచ్చే 50 వేల 
పౌండ్ల నగదును ఇద్దరికి సమానంగా పంచుతారు. ఈ 
బహుమతిని 2005 నుంచి బ్రిటన్‌ ప్రదానం చేస్తుంది. 


అన్వర్‌ హుస్సేన్‌ షేక్‌ 

వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్స్‌ కమిటీ ఆన్‌ టెక్నికల్‌ బారీస్‌ ఆన్‌ 
(ట్రేడ్‌కు ఛైర్మన్‌గా భారత్‌కు చెందిన అన్వర్‌ హుస్సేన్‌ షేక్‌ 
మే 26న ఎన్నికయ్యారు. దీనిలో సభ్యదేశాల సంఖ్య 164. 
ఈ సంస్థ 1995, జనవరి 1న ఏర్పడింది. దీని ప్రధాన 
కార్యాలయం జెనీవాలో ఉంది. 


నటరాజన్‌ 

బ్యాడ్‌ బ్యాంక్‌గా పరిగణించే నేషనల్‌ అసెట్స్‌ రీకన్‌(స్టక్షన్‌ 
కంపెనీ (ఎన్‌ఏఆర్సీఎల్‌)కి ఎండీ, సీఈవోగా నటరాజన్‌ 
సుందర్‌ మే ౩0న నియమితులయ్యారు. ఈయన ఎస్బీఐలో 
37 సంవత్సరాలు పనిచేశారు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ 
బ్యాంకులు సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి. ఇది 
మొండి బకాయిల వసూలుకు పరిష్కార మార్గాలను 
సూచిస్తుంది. 


థాయోసేన్‌జి 

సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్సీ)కు కొత్త డైరెక్టర్‌గా సుజోయ్‌ 
లాల్‌ థాయోసేన్‌ మే 31న నియమితులయ్యారు. ఈయన 
1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌ అధికారి. ఎస్‌- 
ఎస్పీ నేపాల్‌ (1,751 కి.మీ. ), భూటాన్‌ (699 కి.మీ.) దేశ 


సరిహద్దులను కాపాడుతుంది. ఎస్‌ఎస్పీని 1968లో స్థాపించారు. దీని ప్రధాన 
కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 


జుల్పికర్‌ హసన్‌ 

బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌)కి కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా 
జుల్ఫికర్‌ హసన్‌ మే 31న నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ 
పళ్చిమ బెంగాల్‌ క్యాడర్‌ అధికారి. బీసీఏఎస్‌ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ 
శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనిని 1978లో స్థాపించారు. 


భీంసింగ్‌ 

జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ పాంథర్స్‌ పార్టీ 
వ్యవస్థాపకుడు భీంసింగ్‌ మే 31న 
మరణించారు. 1982లో పాంథర్స్‌ పార్టీని 
స్థాపించారు. 2012 వరకు 30 సంవత్సరాల 
పాటు ఆ పార్టీ ఛైర్మన్‌గా కొనసాగారు. 2022లో 
అతడిని పార్టీ నుంచి బహిష్కరించారు. 


రష్మీ సాహూ 

రుచి ఫుడ్‌లైన్‌ డైరెక్టర్‌ రష్మీ సాహూ 'టైమ్స్‌ బిజినెస్‌ అవార్డ్‌-2022 జూన్‌ 1న 
అందుకున్నారు. ఆమెకు ఈస్టర్న్‌ ఇండియా లీడింగ్‌ రెడి టు ఈట్‌ బ్రాండ్‌ 
విభాగంలో ఈ అవార్డు లభించింది. 


హరిణి లోగన్‌ 

అమెరికాలో జూన్‌ ౩న నిర్వహించిన 2022 స్టిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో 
భారత సంతతికి చెందిన 14 ఏండ్ల హరిణి లోగన్‌ విజేతగా నిలిచింది. 21 
పదాలకు స్పెల్లింగ్‌లను తప్పులేకుండా చెప్పిన ఆమె స్రిప్స్‌ కప్‌ కాఫ్‌ 
అందుకుంది. 50 వేల డాలర్ల (ప్రైజ్‌మనీ దక్కింది. టెక్సాస్‌కు చెందిన ఆమె 8వ 
(గ్రేడ్‌ చదువుతుంది. విక్రమ్‌ రాజు రెండో స్థానంలో నిలిచాడు. 1925 నుంచి ఈ 
పోటీలను నిర్వహిస్తున్నారు. 


* బూలై 2022 * తెలంగాణ * 53 


బజ్రమ్‌ బేగాజ్‌ 


అల్బేనియా దేశ 8వ అధ్యక్షుడిగా బజ్రమ్‌ బేగాజ్‌ సోషలిస్ట్‌ 
పార్టీ తరఫున జూన్‌ 4న ఎన్నికయ్యారు. 140 పార్లమెంట్‌ 
సీట్లలో బేగాజ్‌కు అనుకూలంగా 78, వ్యతిరేకంగా 4 ఓట్లు 
వేశారు. ఆయన ప్రస్తుతం అల్బేనియన్‌ ఆర్మ్‌ ఫోర్సెస్‌ (ఏఏ 
ఎఫ్‌) చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. అల్బేనియా 
రాజధాని టిరానా. కరెన్సీఅల్బేనియన్‌ లెక్‌. ప్రధానిఈది రామ. 


ధోని 

డ్రోన్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ ప్రొవైడర్‌ (డీఏఏఎస్‌) అయిన 
చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్‌కు మహేంద్ర సింగ్‌ ధోని 
(బ్రాండ్‌ అంబాసిడర్‌గా జూన్‌ రన నియమితులయ్యారు. ఈ 
సంస్థలో థ్‌ పెట్టుబడులు కూడా పెట్టాడు. గరుడ 
ఏరో స్పేస్‌ను 2015లో స్థాపించారు. ద్‌ వ్యవస్థాపకుడు, 
వీఈవో అగ్నీశ్వర్‌ జయప్రకాష్‌, 


సతీష్‌ పాయ్‌ 

ఇంటర్నేషనల్‌ అల్యూమినియం ఇనిస్టిట్యూట్‌ (ఐఏఐ) కొత్త 
ఛైర్మన్‌గా సతీష్‌ పాయ్‌ జూన్‌ 6న నియమితులయ్యారు. 
ఈయన హిందాలో ఎండీగా పనిచేస్తున్నారు. అల్యూమి 
నియం పరిశ్రమల స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, 
డిమాండ్‌కు తగ్గట్టు అల్యూమినియం ఉత్పత్తులను పెంచడం 
ఐఏఐ లక్ష్యం. 


అలోక్‌ కుమార్‌ చౌదరి 

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ 
బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ 
ఇండియా (ఎస్పీఐుకు మేనేజింగ్‌ 
డైరెక్టర్‌ (ఎండీ)గా అలోక్‌ కుమార్‌ 
చౌదరిని కేంద్ర ప్రభుత్వం జూన్‌ 7న నియమించింది. 
ఈయన ఎస్బీఐలో 1987లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్‌ను 
ప్రారంభించారు. ఎస్పీఐని 1955, జూలై 1న స్థాపించారు. 
ఎస్బీఐ ఛైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖారా. 


ఐపీఈఎఫ్‌లో భారత్‌ 

ఇండో-పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఐపీఈఎఫ్‌)ను 
అధికారికంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మే 28న 
జపాన్‌లో ఆవిష్కరించారు. దీనిని అమెరికా ఆధ్వర్యంలో 
ఏర్పాటు చేశారు. దీనిలో భారత్‌కు సభ్యత్వం ఇచ్చారు. 
మొత్తం 18 సభ్యదేశాలు ఉన్నాయి. అవి.. భారత్‌, 
ఆ(సేలియా, (బ్రూనై, ఇండోనేషియా, జపాన్‌, మలేషియా, 
న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, 
థాయిలాండ్‌, వియత్నాం, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా. 


క్వాడ్‌ కూటమి 


4వ క్వాడ్‌ కూటమి (చతుర్భుజ కూటమి) ప్రతినిధుల సమావేశం జపాన్‌ 
రాజధాని టోక్యోలో మే 24న నిర్వహించారు. భారత్‌, జపాన్‌, అమెరికా, 
ఆస్టేలియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండో -పసిఫిక్‌ తీరంలో రక్షణ భద్రత, సైన్స్‌ 
అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం అంశాలపై చర్చించారు. ఇది 2007లో ఏర్పడింది. 


పర్యాటక ప్రాంతాల సూచీ 

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం 'ది ట్రావెల్‌ అండ్‌ టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ 
(తీజీడీఐ)ను మే 28న విడుదల చేసింది. 117 దేశాలకు చెందిన ఈ పర్యాటక 
ప్రాంతాల అభివృద్ధి నివేదికలో జపాన్‌ మొదటి స్థానంలో నిలువగా.. అమెరికా 
2, స్పెయిన్‌ ౩, ఫ్రాన్స్‌ 4 జర్మనీ ర్‌, స్విట్టర్లాండ్‌ 6 ఆస్టేలియా 7, యూకే 8, 

సింగపూర్‌ 9, ఇటలీ 10వ స్థానాల్లో నిలిచాయి. 
- భారత్‌ 54, (శ్రీలంక 74, పాకిస్థాన్‌ 88, 
చాద్‌ 117వ స్థానాల్లో ఉన్నాయి. 
ప్రపంచ పర్యాటక దినోత్సవం సె సెప్టెంబర్‌ 27. 


రష్యాక్షిపణి 

రష్యా నేవీ బారెంట్స్‌ సముద్రంలో అడ్మిరల్‌ గోర్మోన్‌ యుద్ధనౌక నుంచి జిర్మాన్‌ 
క్రూయిజ్‌ క్షిపణిని మే 28న ప్రయోగించింది. వెయ్యి కిలోమీటర్ల (540 నాటికల్‌ 
మైళ్లు) దూరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. జిర్మాన్‌ ధ్వని 
కంటే 9 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. 


యూఎస్‌ ప్రాంటియర్‌ 

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్‌ కంప్యూటర్‌గా యూఎస్‌కు 
చెందిన ప్రాంటియర్‌ నిలిచింది. 59వ ఎడిషన్‌ ప్రపంచంలోని అత్యంత 
శక్తిమంతమైన సూపర్‌ కంప్యూటర్ల టాప్‌-500 జాబితాను జర్మనీ మే 30న 
విడుదల చేసింది. ప్రాంటియర్‌ను హెల్లెట్‌ ప్యాకర్ట్‌ ఎంటర్చైజెస్‌ (హెచ్చీఈ) 
ఆర్మిటెక్సర్‌ను ఉపయోగించి తయారుచేశారు. దీనికి తరువాత ఫుగాకు (జపాన్‌) 
ఉంది. 


నేవీ విన్యాసాలు 
భారత్‌-బంగ్లాదేశ్‌ నావికా విన్యాసాలు బంగ్లాదేశ్‌లోని పోర్ట్‌ మోంగ్లాలో మే 24, 
25 తేదీల్లో నిర్వహించారు. “బొంగోసాగర్‌ పేరుతో నిర్వహించిన ఈ విన్యాసాలు 


* జూలై 2022 * తెలంగాణ * 54 


మే 26, 27 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో కూడా 
చేపట్టారు. “అధిక స్థాయి ఇంటర్‌ ఆపరబిలిటీ, ఉమ్మడి 
కార్యాచరణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం' లక్ష్యంగా ఈ 
విన్యాసాలు నిర్వహించారు. ఈ విన్యాసాల్లో భారత్‌కు చెందిన 
ఐఎన్‌ఎస్‌ సుమేధ, ఐఎన్‌ఎస్‌ కోరా యుద్ధనౌకలు, 
బంగ్లాదేశ్‌కు చెందిన బీఎన్‌ఎస్‌ హైదర్‌, బీఎన్‌ఎస్‌ అబు 
ఉబైదా యుద్ధనౌకలు పాల్గొన్నాయి. 


గబాన్‌ పర్యటనలో ఉప రాష్ట్రపతి 

ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆఫ్రికా దేశం 
గబాన్‌లో మే 31న పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు 
అలీబొంగో ఒండింబా, ప్రధాని రోజ్‌ క్రిట్మస్టెన్‌ ఒసౌకా 
రపోండాలతో సమవేశమయ్యారు. ఇరు దేశాల మధ్య 
సంబంధాల బలోపేతంపై చర్చించారు. 


గ్లోబల్‌ పేరెంట్స్‌ దే 
గ్లోబల్‌ పేరెంట్స్‌ డేని జూన్‌ 1న నిర్వహించారు. పిల్లల 
జీవితంలో పేరెంట్స్‌ ప్రాముఖ్యతపై అవగాహన 


కల్పించేందుకు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం దీని 
థీమ్‌ “అప్రిసియేట్‌ ఆల్‌ పేరెంట్స్‌ త్రో జెట్‌ ది వరల్డ్‌ 
(ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులందరినీ మెచ్చుకోండి)”. 

అదేవిధంగా జూన్‌ 1న వరల్డ్‌ మిల్క్‌ దే (ప్రపంచ పాల 
దినోత్సవం)ని కూడా జరుపుకొంటారు. పాల గురించి 
ప్రజల్లో అవగాహన కల్పించడం, పాడిపరిశ్రమ అభివృద్ధి 
కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 
దీని థీమ్‌ రాబోయే 30 ఏండ్లలో గ్రీన్‌హౌజ్‌ ఉద్దారాలను 
తగ్గించి, పాడి పరిశ్రమను సుస్థిరంగా మార్చేందుకు వేస్ట్‌ 
మేనేజ్‌మెంట్‌ను మెరుగుపర్చడం ద్వారా 'డెయిరీ నెట్‌ జీరో 
సాధించడమే లక్ష్యం. 


భారత్‌-సెనెగల్‌ 

ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుతో సెనెగల్‌ 
అధ్యక్షుడు మకీ సాల్‌ జూన్‌ 1న సెనెగల్లోని డాకర్‌లో భేటీ 
అయ్యారు. ఈ సందర్భంగా 2022-26 కాలానికి సంబం 
ధించి కల్చరల్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రాం సీఈపీ) పునరుద్ధరణకు 
సంబంధించి, వీసా రహిత పాలన అధికారానికి 
సంబంధించి, యువత విషయాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని 
పెంపొందించుకునే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 


70 ఏండ్ల పాలన 

క్వీన్‌ ఎలిజబెత్‌-2 బ్రిటన్‌ సింహాసనాన్ని అధిష్టించి 70 
ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలు 
జూన్‌ 2న ప్రారంభమై 5న ముగిశాయి. 96 ఏండ్ల క్వీన్‌ 
ఎలిజబెత్‌-2 బ్రిటన్‌లో ఎక్కువ కాలం సింహాసనాన్ని 


అధిష్టించిన రాణిగా చరిత్రలో నిలిచారు. 


టర్కీపేరు మార్పు 

టర్కీ దేశం పేరు మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు, నూతన నామాన్ని 
అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి టర్కీ విదేశాంగ మంత్రి మెన్లట్‌ 
కవుసోగ్లు జూన్‌ 8న లేఖ రాశారు. టర్మీగా ఉన్న దేశం పేరును టుర్మీయేగా 
మార్చుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్జోగాన్‌ 
కూడా తమ దేశం పేరును టుర్మీయేగా ఉచ్చరించాలని ప్రపంచదేశాలను 
కోరుతున్నారు. 1928లో స్వాతంత్ర్యం పొందిన అనంతరం మొదట ఈ దేశాన్ని 
టుర్మీయేగా పిలిచేవారు. 


వీగిన అవిశ్వాసం 

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ జూన్‌ 6న నిర్వహించిన విశ్వాస పరీక్షలో 
విజయం సాధించారు. “పార్టీగేట్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 
జాన్సన్‌పై సొంత పార్టీ కన్లర్వేటివ్‌ సభ్యులే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 
211 మంది జాన్సన్‌కు అనుకూలంగా, 148 మంది వ్యతిరేకంగా ఓటువేయడంతో 
అవిశ్వాసం వీగిపోయింది. 


నాటో ఎక్సర్‌సైజ్‌ 

నాటో సభ్యదేశాల నౌకాదళ ఎక్సర్‌సైజ్‌ను బాల్టిక్‌ సముద్రంలో బాల్టిక్‌ ఆపరేషన్స్‌ 
(బీఏఎల్టీఓపీఎస్‌-22)జూన్‌ 5 నుంచి ప్రారంభించారు. ఆతిథ్య దేశాలైన స్వీడన్‌, 
ఫిన్లాండ్లతో కలిపి మొత్తం 16 దేశాలు దీనిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆ దేశాల 
నుంచి 45 నౌకలు, 75కు పైగా విమానాలు, 7,500 మంది సిబ్బందితో ఈ 
ఎక్సర్‌సైజ్‌ను రెండు వారాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎక్సర్సైజ్‌ 1972లో 


ప్రారంభమయ్యింది. ప్రస్తుతం నిర్వహించే ఎక్సర్సైజ్‌ 51వది. 


ఆహార భద్రతా దినోత్సవం 

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జూన్‌ 7న 
నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ), 
పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ (ఇఫ్‌ఏవో) సంయుక్తంగా ప్రతి 
ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అసురక్షిత 
ఆహారంతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాల గురించి 
అవగాహన కల్పించడం, రోజువారీ జీవితంలో పరిశుభ్రత 
ప్రాముఖ్యతను తెలియజేయడం దీని లక్ష్యం. ఈ 
దినోత్సవాన్ని నిర్వహిం చాలని ఐక్యరాజ్యసమితి జనరల్‌ 
అసెంబ్లీ 2018, డిసెంబర్‌ 20న నిర్ణయించింది. ఈ ఏడాది 
దీని థీమ్‌ 'సేఫర్‌ ఫుడ్‌, బెటర్‌ హెల్త్‌ (సురక్షితమైన ఆహారం, 
మెరుగైన ఆరోగ్యం). 


ఎక్స్‌ ఖాన్‌ క్వెస్ట్‌ 

మల్టీనేషనల్‌ శాంతి పరిరక్షక మిలిటరీ ఎక్సర్‌సైజ్‌ 'ఎక్స్‌ 
ఖాన్‌ క్వెస్ట్‌-2022 మంగోలియాలో జూన్‌ 6న 
ప్రారంభమయ్యింది. 16 దేశాలు 14 రోజులు నిర్వహించే 
ఈ ఎక్సర్‌సైజ్‌ ఆ దేశాధ్యక్షుడు ఉఖ్నాగిన్‌ ఖురేల్సుఖ్‌ 
ప్రారంభించారు. దీనిలో పాల్గొన్న భారత సైన్యానికి లఢక్‌ 
స్మౌట్స్‌ బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది. సైనిక 
సంబంధాలను బలోపేతం చేయడం, శాంతి పరిరక్షక 
సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ ఎక్సర్‌సైజ్‌ లక్ష్యం. 


* జూలై 2022 * తెలంగాణ * 55 


ప్రపంచ సైకిల్‌ దినోత్సవాన్ని జూన్‌ 8న నిర్వహించారు. 
సైకిల్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల 
గురించి అవగాహన కల్పించడానికి 2018 నుంచి ఈ 
దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అదే సంవత్సరం ఏప్రిల్లో 
న్యూయార్క్‌లో నిర్వహించిన యునైటెడ్‌ నేషన్స్‌ 
జనరల్‌ అసెంబ్లీ 72వ సెషన్లో 
సైకిల్‌ దినోత్సవాన్ని 
నిర్వహించాలని 
ప్రతిపాదించారు. 


ఆగ్నేయ చైనాలోని 'గువాంగ్‌ జీ జువాంగ్‌ ఆటానమస్‌ రీజియన్‌’ (Guangxi 
Zhuang Autonomous Region) మారుమూల (ప్రాంతానికి చెందిన 
సిచువాన్‌ (5100620) బేసిన్‌లో విశాలమైన ఓ భారీ నిక్షిప్త బిలం (510% hole) 
లోపల అత్యంత భద్రంగా వున్న ఆదిమకాలం నాటి అడవి వెలుగుచూసింది. 

అక్కడి 'లెయే కౌంటీ (16/6 0064౧౧లో సుమారు 306 మీటర్ల (1,003 
అడుగులు) పొడవు, 150 మీటర్ల (492 అడుగులు) వెడల్పు, 192 మీటర్ల (629 
అడుగుల) లోతున ఈ ప్రాచీన అటవీ ప్రాంతాన్ని చైనా జియాలజికల్‌ సర్వేకు 
చెందిన “ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డ్స్‌ జియాలజీ’ పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. 
అత్యంత దట్టమైన ఈ పురాతన రహస్య బిలం (గుహ) గురించిన సమాచారాన్ని 
తొలుత వారు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుసుకున్నారు. 'జిహెచ్‌ఎఆర్‌ 
(గువాంగ్‌ జీ జువాంగ్‌ ఆటౌనమస్‌ రీజియన్‌) పరిశోధకులు ఆ సుదూర ప్రదేశానికి 
కాలి నడకన వెళ్లి తమ కళ్లతో చూసి మరీ దీనిని నిర్ధారించారు. ఈ 
సాహసయాత్రలో భాగంగా వారు సుమారు 100 మీటర్ల (828 అడుగులు) 
లోతులోని ఆ బిలంలోకి దిగడమే కాక కొన్ని గంటలపాటు అక్కడ ప్రయాణించి 
సదరు ప్రాచీన అడవి ప్రదేశానికి చేరుకొన్నారు. 

దట్టమైన పొదలతో ఆ ప్రాంతమంతా గుబురు గుబురుగా వుంది. అక్కడి ప్రాచీన 
చెట్లు, వృక్షాలైతే మనిషి భుజాల నుంచి 40 మీటర్ల (181 అడుగులు) వరకు 
ఎత్తును కలిగి వున్నట్టు పరిశోధకులు గుర్తించారు. “ఆదిమకాలం నాటిదిగా 
భావిస్తున్న ఈ అడవిలోని గుహలలో మనకు తెలియని, సైన్సు గుర్తించని జాతుల 
మొక్కలు అనేకం వుండి వుంటాయంటే నాకెలాంటి ఆశ్చర్యం కలుగడం లేదు” అని 
ఆ అన్వేషణా యాత్ర బృందం నాయకుడు చెన్‌ లిక్సిన్‌ (Chen Lixin) అభిప్రాయ 
పడినట్టు 'లైవ్‌ సైన్స్‌ ఆన్‌ లైన్‌ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. తమ యాత్ర 
విశేషాలతో కూడిన వీడియోను కూడా పరిశోధకులు మీడియాకు విడుదల చేశారు. 


* బూలై 2022 * తెలంగాణ * 56 


* దోర్లల బాలశేఖరశర్మ 
(౫] 


ఈ తరహా భారీ బిలాలను చైనా సంప్రదాయంలో 
'స్వర్గలోయలు'గా పిలుస్తారు. ఎంతో లోతైన ఇలాంటి 
భూగర్భ బిలాలు (సొరంగాలు లేదా గుహలు) స్వల్ప 
ఆమ్లవర్ష జల ప్రవాహాలతో భూమి కోతకు గురైన ఫలితంగా 
ఏర్పడి వుంటాయని భూశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 
సహజసిద్ధమైన ఈ గుహలు కాలక్రమంలో మూసుకు 
పోతాయని, వాటి అడుగున నేలపై తిరిగి వృక్షజాలం వృద్ధి 
చెందుతుందని వారు నమ్ముతున్నారు. బిలం పైకప్పు ప్రదేశ 
భూభాగం కొంత పలుచబడిన దశలో గుహగర్భ నేలలు 
తిరిగి చెట్లు చేమలను సంతరించు కోగలవని 
వారంటున్నారు. కాగా, లెయే కౌంటీలోనే ఇలాంటి నిక్షిప్త 
బిలాలు కనీసం 29 వరకు ఉంటాయని చైనా పరిశోధకులు 
పేర్కొన్నారు. 


నాలుగింతల నక్షత్ర వ్యవస్థ 

ఆకాశంలో మరులు గొలిపే 'నాలుగింతల నక్షత్ర వ్యవస్థ 
(Quadruple system) మరణదశలో అత్యంత 

అరుదైన నవ్యోజ్వల తార _(SUpernovae)m 
మారగలదని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. 

2017లో హెచ్‌ డి 74438'గా పిలిచే రెండు జంటల 
నక్షత వ్యవస్థ (Double- binary star system) ఎంతో 
ప్రత్యేకమైందిగా వారు భావించారు. అతి సమీప జంట 
నక్షత్రాలతో కూడిన రెండు జతల (నాలుగు) తారలు 
అసాధారణ రీతిలో *నాలుగింతల వ్యవస్థగా జంటగా 
ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తుంటాయి. ఖగోళశాస్త్ర 
పరంగా ఇది ఒకింత నమ్మశక్యం కాని (మామూలు) విషయ- 
అమే అయినా దీని వెనుక మరింత అనూహ్య ఏిశషమేదో 
తప్పనిసరిగా ఉండి ఉంటుందని వారు మొదట్నించీ 
నమ్ముతున్నారు. ఇప్పుడు “ఇది నిజమేనని” అనుకరణ 
ప్రయోగాలు (సిమ్యులేషన్స్‌) నిరూపించాయి. రెండు జతల 
'నాలుగింతల వ్యవస్థ మరణ దశలో ఎంతో అరుదైన 
నవ్యోజ్వల తారగా పరిణామం చెందగలదనీ వారు 
నిర్ధారించారు. 

'నాలుగింతల నక్షత్ర వ్యవస్థలోని ఒక 'ద్విభాగ జతి (01- 


nary) నక్షత్రాలు (రెండు) 20 రోజులు లేదా అంతకు మించిన కాలపరిధితో 
ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంటాయి. మరో ద్విభాగ జత తారలు ప్రతి నాలుగు 
రోజులకు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతీ 
జంట ఆరేండ్లకు ఒకసారి ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమిస్తున్నాయి. ఈ రకంగా, 
అతి తక్కువ కాల పరిధిలోనే ఈ నాలుగు నక్షత్రాల (రెండు జంటలు) వ్యవస్థ 
(HD74438) పని చేస్తున్నట్టు వారు కనుగొన్నారు. సుమారు 43 మిలియన్‌ 
(430 లక్షల) సంవత్సరాల యుక్తవయసుతో కూడిందిగా వారు దీనిని అంచనా 
వేశారు. గతం మాటెలా వున్నా అనూహ్యమైన దీని భవిష్యత్తును వెల్లడించిన 
అనుకరణ ఫలితాలను 'నేచర్‌ అస్టానమీ’ పత్రిక ఇటీవల ప్రచురించింది. 

“మన సూర్యుని వంటి ఒక నక్షత్రం తన జీవితాన్ని ఒక చిన్న దట్టమైన “మృత 
తార'గా మారడం ద్వారా ముగుస్తుంది. దీనినే 'తెల్ల కుబ్బతార'గా శాస్త్రవేత్తలు 
పిలుస్తారు. తెల్ల కుబ్బతారల ద్రవ్యరాశి ప్రసిద్ధ సిద్ధాంతమైన “చంద్రశేఖర్‌ పరిధి” 
(సూర్యుని ద్రవ్యరాశికి సుమారు 1.4 రెట్లు)ని మించి వుండదు” అని పై పరిశోధన 
పత్రం సహ రచయిత, యూనివర్సిటీ ఆఫ్‌ క్యాంటెర్బరీ (న్యూజిలాండ్‌) అసోసియేట్‌ 
ప్రొఫెసర్‌ కరేన్‌ పోలార్ట్‌ అభిప్రాయపడ్డారు. “ఇదే కనుక, సంభవమైతే ద్రవ్యరాశి 
బదిలీ లేదా సమ్మేళనాల వల్ల అది కుప్పకూలిపోయి, “ఉష్ణ పరమాణు నవ్యోజ్వల 
తారి (థర్మోన్యూక్లియర్‌ సూపర్‌ నోవా)గా ఉద్భవిస్తుంది. ఆసక్తికరమైన 
విషయమేమిటంటే, (ప్రస్తుత శాస్తలోకం అనుమానిస్తున్నట్టుగా 70 నుంచి 85 
శాతం వరకు అన్ని “ఉష్ణ పరమాణు నవ్యోజ్వల తారలి ఆవిర్భావాలన్నీ “ఉప- 
చంద్రశేఖర్‌ ద్రవ్యరాశులితో కూడిన తెల్ల కుబ్బ తారల విస్ఫోటనాలతోనే 
సంభవిస్తున్నాయి!” అని ఆమె అన్నారు. 

“ఉష్ణ పరమాణు నవ్యోజ్వల తారలు’ (1/06 1) ఖగోళశాస్త్ర అధ్యయనాలలో 
అత్యంత ప్రాధాన్యం సంతరించుకొంటున్నాయి. ప్రకాశ (దీప్తి) (1401౧09100 
పరంగా అన్ని “బహుళ నక్షత్ర వ్యవస్థిలలోనూ 'నాలుగింతల నక్షత్రాలి కలయిక 
అత్యల్ప శాతాన్నే వున్నప్పటికీ అవన్నీ అంతటి సూపర్‌ నోవాలుగా విస్ఫోటనాలు 
చెందితే మాత్రం అది విశ్వంలోనే అతిపెద్ద మొత్తపు భారద్రవ్యరాశిని వెదజల్లగలదని 
శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. 


౩ బూలై 2022 * తెలంగాణ 


బయోడైవర్సిటీ డే 


ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ బయాలజికల్‌ డైవర్సిటీ 
దినోత్సవాన్ని మే 22న నిర్వహించారు. పర్యావరణం, 
భూమిపై నివసించే అన్ని జాతుల గురించి అవగాహన 
పెంచడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 
ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ మే 22ని 
అంతర్జాతీయ జీవవైవిధ్య దినంగా నిర్వహించాలని 
2000, డిసెంబర్‌లో ప్రకటించింది. ఈ సంవత్సరం దీని 
థీమ్‌ 'అన్ని ప్రాణుల కోసం భాగస్వామ్య భవిష్యత్తును 
నిర్మించడం (బిల్లింగ్‌ ఏ షేర్డ్‌ ఫ్యూచర్‌ ఫర్‌ ఆల్‌ లైఫ్‌). 


పర్యావరణ దినోత్సవం 


యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ 
(యూఎన్‌ఈపీ) ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ 
దినోత్సవాన్ని జూన్‌ 5న నిర్వహించారు. ఈ 50వ 
పర్యావరణ దినోత్సవాన్ని స్వీడన్‌ నిర్వహించింది. 
పర్యావరణాన్ని పరిరక్షించడం గురించి అవగాహన 
పెంచుకోవడం, ప్రకృతిని కాపాడుకోవడానికి ఈ 
దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్‌ 
“ఓన్లీ వన్‌ ఎర్త్‌ (ఒకే ఒక భూమి)”. 


తెలుగున వెలుగులు నింపే పుస్తకాలు 


కాకతీయుల కాలం నుండి సాహిత్య పరంగా ఓరుగల్లు ప్రాంతానికి గొప్ప 
ప్రాముఖ్యత ఉంది. కులాన్ని లెక్కచేయని పాల్కురికి సోమన, రాజుల్ని ధిక్కరించిన 
బమ్మెర పోతన, నిన్నమొన్నటి వరకు, మన మధ్య ఉండి. రాజ్యాధికారాన్ని సవాలు 
చేసిన కాళోజీ (కాళోజీ నారాయణ రావు 1914-2022) దాశరథి సోదరులు, 
అనుముల కృష్ణమూర్తి, అమ్మంగి వేణుగోపాల్‌ అంపశయ్య నవీన్‌, రామాచంద్రమౌళి 
- ఎందరో సాహిత్యమౌక్తికాలతో తెలంగాణ తల్లి కంఠసీమనలంకరించారు. 

తెలంగాణలో కవులే లేరని పరిహసించిన వారికి దీటైన జవాబుగా 1934లోనే 
సురవరం ప్రతాపరెడ్డి ౩50 మంది కవుల వివరాలు సేకరించి చూపారు. అందులో 
పావువంతు కవులు ఈ ప్రాంతం వారేనట! 

వేటూరి రాములు విద్యార్థికి చిన్ననాటి నుండే కవిత్వంపై ఆసక్తి, అభిరుచి ఉంది. 
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పనిచేశారు. తొలినాట కథలు కూడా రాసినా, కవిగానే 
స్థిరపడ్డారు. 14 కవితా, వ్యాస సంపుటాలను వెలువరించారు. 

దక్కన్‌ దస్తూరి: విద్యార్థి కవిత్వంతో పాటు అడపాదడపా వచన 
రచనలు చేస్తారు. వ. మంది రచయితలతో బ్య ల 
తనకున్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని, 
తనదైన లో చూపుతో వివిధ పత్రికలకు, ఆఫ్‌ 
ఇండియా రేడియోకు వ్యాసాలు రాసారు. ఆ 
వ్యాసాలను పుస్తక రూపంగా ఇప్పుడు 
మనకందించారు. ఇందులో 22 వ్యాసాలున్నాయి. 
కాళోజీ సోదరులు, కాళోజీ రామేశ్వర రావు, కాళోజీ 


ల్‌ ays, 9 

మహత్తర కావ్యం. కథలు చాలా 3 
అరుదుగా వ్రాసిన “కాళోజీ కథలు” పై సమ 

వీక్షణం (కాళోజీ కథా వ. కాళోజీ సోదరులకు 
ఆప్తుడైన బండారి అంకయ్య 'అక్షర తారి అనే వచన కవితల 
ఖండ కావ్యానికు వ్రాసిన ముందుమాట, పాండితీ ప్రకర్ష 
మెండుగా కలిగిన డా॥ వజ్జల రంగాచార్య సితాఫలంి వచన 
కవిత కిచ్చిన ముందుమాట (కవితామృతం), వడ్లకొండ 
దయాకర్‌ అనుభవాలనుండి పుట్టిన అనుభూతి కవిత్వం (బంతి 
బువ్వ) కాలం కొలవలేని నియోగి రచించిన “అక్షర 
నక్షత్రాలుకు వ్రాసిన ముందుమాట, ఉదయశ్రీ, మాదారపు 
వాణిశ్రీ కవితా సంపుటిలకు వ్రాసిన ముందుమాటలున్నాయి. 
గత 6 సంవత్సరా లుగా నిర్వహించబడుతున్నది కవితా 
వార్చిక, 2009 సంవత్సరంలో వీరు 
నిర్వహించిన “కవితా వార్షిక - 2009లోని 
కవితల సమా హారానికి ముందు మాటలు 
పొందుపరిచారు. సంకలనంలోని చివరి 
రెండు అధ్యాయాలులో ఒకటి 'స్తీల రక్షణ 
ఒక సామాజిక బాధ్యతి, మరొకటి తను 
పుట్టిన గ్రామం 'గవిచర్లను 70 ఏళ్ళ తర్వాత 
గుర్తు చేసుకుంటూ (మా ఊరొక బుషి 


—_ 


నారాయణ రావు, పొట్లపల్లి రామారావు అనుముల 
కృష్ణ మూర్తి, కోవెల సుప్రసన్నాచార్య, జయశంకర్‌ 
సార్‌ (వేరు తెలంగాణా పోరాట వీరుడు, తెలంగాణ రాష్ట్రం 
ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర 
రావుకు స్ఫూర్తి (ప్రదాత) సామల సదాశివ, అంపశయ్య 
సకన్‌ దా. అమ్మంగి వేణుగోపాల్‌, వేణు సంకోజు 
ప్రభృతుల గురించిన వ్యాసాలివి. 

ఆ, యా, కవులతో తనకున్న పరిచయాలు, వారి 
ప్రత్యేకతలు, తెలుగు సాహిత్యంలో వారికున్న సుస్థిర స్థానం 
లాంటి వివరాలు ఎక్కడా ఉత్మర్షలకు పోకుండా సంక్షిప్తంగా 
వివరించారు. ఉర్జూ సాహితీ ప్రపంచంలో “దక్కన్‌ కవిగా కాళోజీ రామేశ్వర రావును 
పేర్కొనటం, యోగిలాంటి కాళోజీ నారాయణ రావును విశ్వమానవుడనటం అనుముల 
కృష్ణమూర్తిని రస బ్రహ్మగా అభివర్ణించటం ఉద్యమం, త్యాగం, విజయంగా, జయశంకర్‌ 
సార్‌ని నుతించటం ఏది రాయగూడదో తెలిసిన కవిగా సామల సదాశివని 
వివరించడటం, (ప్రపంచ పోకడే అంపశయ్య అంటూ సట “చైతన్య స్రవంతిని 
ప్రస్తుతించటం, ఉర్జూ, తెలుగు సాహిత్య వారధిగా డా॥ అమ్మంగి గురించి వ్రాయటం 
విద్యార్థి ప్రత్యేకత! ఆయనే వ్రాయగలిగిన దస్తూరి! 

ఓరుగల్లు చేవ్రాలు: విద్యార్థి 2021 మధ్యకాలంలో పాఠకులకందించిన మరో 


వాటిక) వ్రాసిన వ్యాసాలు ఇచ్చారు. 
“ముందుమాట (లేదా పీఠిక) అనేది ఒక పుస్తకానికి 
సింహద్వారం వంటిది. రంగుల రంగవల్లులమర్చిన 
“ముంగిలి” వంటిది. అవి ఆ ఇంటి స్థితిగతుల్ని ఇంటి 
లోపలి సభ్యతా సంస్కారాలను ప్రతిబింబిస్తాయి. ప్రతి 
రచయిత తన గ్రంథానికి ముందు మాట ఒక లబ్ధి 
ప్రతిష్టుడితోనే ఒక ఒక సాహితీ మణిదీపం న్‌. 
ప్రముఖుడితోనో (వాయించుకోవాలని 
తహతహలాడుతారు. విద్యార్థి, (ప్రతి ముందు 
మాటలోనూ రచయిత సంపూర్ణత్వాన్ని లైటువేసి 
చూపుతాయి. రచయిత కంటే ఎక్కువ తెలిసిన వారు “ముందు 
మాటి వ్రాయగలరు అని విద్యార్థి నిరూపించుకున్నారు. 

సరళత, సమగ్రత, సంక్షిప్తతో “దక్కన్‌ దస్తూరి, బలమైన 
చేవ్రాలును బలమైన ఆలోచనల ద్వారా వ్యక్త పరిచిన ఓరుగల్లు 
చేవ్రాలు సాహిత్యాసక్తులైన ప్రతి తెలుగు పౌరుడు చదవవలసిన 
చదివి భద్రపరచుకోదగ్గ రచనలు. రచయితకు అభినందనలు. 
వీరి రచనా శీలతకు, పరిపూర్ణతకు అభివాదములు. 


- కూర చిదంబరం 


Printed and Published by Arvind Kumar IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, 
on behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Karshak Art Printers, APHB - 40, Vidyangar, 
O.U. Road, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan, Ph: 040-23326064. 


* బూలై 2022 * తెలంగాణ * 56 


From: 

The Commissioner, To 
Information & Public Relations Department, 

10-2-1, Samachar Bhavan, A.C. Guards, 

Masabtank, Hyderabad - 500 028. 


PRINTED MATTER 


